శ్రి అక్కిరాజు రమాపతిరావు 


నంవాదక వరం 

డా. బిరుదురాజు రామరాజు 

డా. పోతుకూచి సాంబసివరావు 
డా. దిట్టకవి శ్యామలాదేవి 

శ్రీ కనుములూరి వేంకటశివయ్య, 1A 
వ్ర యం. యల్‌. SN 


(కాశకులు 

సర్వార్థ సంక్షేమ సమితి 
501, 'పదప్‌ ఆపాౌర్త్‌మెంట్స్‌, 
గాంధనగర్‌, హైదరాబాద్‌. 


జ 
విశ (పకా శం 
ఆధ్యాత్మి కమాసపత్రిక 
శ్రిధాతనామ నం. హనుమజ్జయంతి సంచిక 
ఏప్రిల్‌ 1996 
సంపుటి : 2 సంచిక : వెల రూ. 5-00 
ఈ నంబిరలో....... 
యుళ్క నంవాదకులు 
శ్రీపి.వి. మనోహరరావు 
"rE నంవాదకోయరం............ చ 2 


మయయలమంతా కలవాలి 

తునములనంతాకలవాలి........ 3 
అయుఖభ్రవుతరంగెలణి.........౭.. అ 2 7 
వాల్ప్ళ్‌ కొ రామాయణంలో 


తౌాటుడు......... 13 


బభూదయిటిడద్దూ లం 22 
టివూయోగ 
యలతావ్ముతం.............. 24 


| సంపాదకీయం , 





"బుద్దిర్చలం యశోఢైర్యం 
నిర్భయత్వ మరోగతా 
అజాడ్యం వాకటుత్యంచ 
హనూమత్‌ స్మరణాదృవేత్‌" 


ఆని రామాయణ (ప్రేమికుల చిరంతన విశ్వాసం. చిరతర భక్తి భావం. 
ఈ దేశంలో రామాయణం వరమ పవిత్ర (గంథం. రాముణ్రితలుచుకోగానే 
భారతీయుల వాదయాలు పరమార్తభావ రన నిర్భరములవుతోయి. సేతమ్మను 
తలచుకోగానే హాలు చెమ్మగిల్లుతాయి. సత్యం - శివం - సుందరం 
అనే పరమ రమణీయ విశిష్ట ఆదర్శాలకు సీతారాములు (ప్రతీకలు. 
కొండలున్నంతవరకు, నదులు “= పవహిస్తున్నంతవరకు రామాయణం ఈ 
లోకంలో తన (ప్రభావాన్ని చూపుతూనే ఉంటుందని భారతీయుల గాఢ 
ప్రత్యయం. పది గుడిసెలున్న చిన్న పలైైలో కూడా రామాలయం ఉన్నా 
లేకపోయినా హనుమద్వి[గ్రహం మాత్రం ఉండి తీరుతుంది. భారతదేశంలోని 
అనాది జాతులకు కూడా త న స గ ఇష్టదైవం. రాజకుమారులిద్దరూ 
రాజ్యాన్ని అందులో పెద్దవాడు ఇఅల్లాలును “హాగాట్లుకోని అరణ్యాలలో 
తిరుగుతుండగా పంచభూతాలను మించిన (ప్రభావం. గల మహాబలశాలి 
ఒకరు వారికి తారసపడి సవాయం చేసి వాళ్ళకు మళ్ళీ రాజ్యాన్న్సీ, రాణువను 
సమకూర్చినట్లు కోదులు చెప్పుకుంటారని ' అమృత సంతానం" అనే నవాలలో 
గోపీనాథ మహాంతి అనే గొప్ప ఒరియానవలాకారాడు రాశాడు. వానుమంతుడు 
చిన్నలకు పెద్దలకు ఆందరికీ ఆరాధ్యదైవం. *““. రాముడు మంచి రాజా, 
హనుమంతుడు నమ్మినబంటు" అని పెద్ద బాలశిక్రతోనే బోధించేవారు. 
తెలుగు పిల్లలకు కిందటి తరం వరకూ. ఆంజనేయస్వామి నవవ్యాకరణ 
పండితుడు” మహాబుద్దిమంతుడు. మహా విచక్షణపరుడు. గొప్పు దయాశీలి. 
భక్తాభీష్ట వరపదుడు. సంకట నివారకుడు. రావణుడు మొట్టమొదటిసారి 
ఆంజనేయస్వామిని చూసినప్పుడు సాక్షాత్తు కైలాసం నుంచి నందీశ్వరుడే 
ఇలా వచ్చాడా ఏమి? అని భయపడి పోయినాడు. సీతమ్మ వారిని 
అన్వేషించడంలో రాక్షసుల మధ్య ఆయన కనపరచిన బుద్ది చాతుర్యం, 
బలపరాక్రమసావానధీ విభవం అమ్మవారే మెచ్చుకుంది. హనుమను అగ్నిదేవుడు 


ఏప్రిల్‌ 1996 3 


బాధించకూడదని తపన చెందింది. తనను చూసైనా కాపాడవలసిందని 
అగ్నిదేవు?ి అర్థించింది. "యద్యస్తిపతి శుశ్రూషా, యద్యస్తి చరితంతపః 
యది చాసే స్త్యేక వేత్సీత్వం, వీతోభవ వహనూమతళ' అని ఆ తలి ఆరాటవపడింది. 
శ్రీమ(ీదామాయణానికి మంధరమనే గొప్ప వ్యాఖ్య రచించి ఆంధ్ర వాల్మీకిగా 
వినుతయశస్కులైన వావిలి కొలను సుబ్బారావు (వాసుదాను)గారు ఈ 
సుందరకాండ శ్లోకాన్ని అందంగా ఇట్లా తెనిగించారు. "భర్త శుశ్రూష 
యొనరించుపడతినేని, తపములను Er సలిపిన తరుణినేని వ్‌ 
బతివతనగుటయనిక్కమేని, హనుమయెడైత్యమూను మోయగ్నిదేవ." 


రామాయణగాథలు, వాల్మీకి రామాయణానువాదాలు తెలుగులో ఉన్నన్ని 
ఇతర భారతీయ భాషలలో లేలేమోననిపిస్తుంది. పోతన మహాకవి, భక్తి 
సంగీత స(మాట్లు త్యాగరాజస్వామి, భ(దాచల రామదాసు తెలుగువారికి 
రాముల తమ వాల్‌ చేశారు. తెలుగు నాట శివాలయంలో కూడా తప్పుక 
ఆంజనేయస్వామి ఉంటాడు. పోతన మహాకవి భాగవతం ఉన్న మళ్ళీ 
ఏకాదశ ద్వాదశ స్కంథాలను తెలుగు చేసిన ఖమ్మంమెట్లు వాసి హరిభట్లు 
తన భాగవతాన్ని ఆంజనేయస్వామికే అంకితం చేశాడు. వసు చరిత్రకారుడు 
భట్టుమూర్తి గొప్పు పహనుమదృక్తుడు కదా! 


ఆంజనేయస్వామి గొప్ప పండితుడు. సూర్యుడి నుంచి సకల శాస్త్రాలూ 
అభ్యసించినవాడు. _ అధిగతార్హ శాస్త్ర ఆంజనేయ" అన్నారు వేంకటపార్వతీశ్వర 
కవులు తమ రామాయణానువాదంలో. “విద్యావానగు౭బీ అతి చాతుర' 
అన్నాడు కదా గోస్వామి తులసీదాసు. ఆ మహానుభావుడు రచించినదీ 
భారతదేశంలో నిత్యస్తోత్ర పరాయణ పారాయణమైనదీ అయిన 'హనుమాన్‌ 
చాలిసా' తెలియని వారెవరు? పఠించని వారెవరు? 


'వినాశేబవావోదేషాన్‌ జీవన్‌ భద్రాణి పశ్యతి' అని లోకానికి వ్రబోధించారు 
ఆంజనేయస్వామి. అంకేు ఎన్నికష్టాలు వచ్చినా మానవుడు (క్రుంగిబోగూడదు, 
జీవితాన్ని భద్రంగా కాపాడుకోవాలి, అనే ఆశావాదాన్ని (ప్రసాదించాడు 
పావని. మహాభారతంలో పౌగంధిక పుష్పవారణ ఘట్టంలో ఆంజనేయస్వామి 
భీముణ్ది పరీక్షించిన ఘట్టం, అర్హునుడి టుక్కింపై అధివసిస్తానని పాండవుల 
పట్ట ఆయన కనపరచీన అనుగ్రహం భారతగాథకు పరమౌజ్ఞ్యల్యాన్ని 
(పపాదిస్తు న్నాయి. 


'హనుమానంజనాసూనో వాయు పుత్రో మహాబలీ రామేష్టః ఫల్గుణ 





జక వశ్వ్యప్రకాశం 


సఖః పింగాక్షో అమితవిక్రమః ఉదధి (క్రమణ శైవ సీతాశోక వినాశకః" అని 
ఆంజనేయస్వామివారిని మనసారా ధ్యానిస్తే, హృదయపూర్వకంగా ప్రార్థిస్తే 
సకలారములూ సిద్దిస్తాయి ఆని ఆస్తికుల నమ్మకం. రామాయణ 
మహామంత్రానికి దేవేత రామచంద్రుడు. న్తర్తి సీత. కీలకం హనుమంతుడు 
ఆది రామరక్షాజ్తో[తం చెపుతున్నది. రామాయణ మహామాలారత్నం వందే 
ఆనిలాత్మజం' అని ఆంజనేయస్తుతి. 


“ఆంజనేయ మతి లాననం 

కాంచనాది న. స 
పారిజాత తరుమూల వాసినం 
భావయామి పవమాననందనం" 


చైత్ర పౌర్తమి హనుమజ్జయంతి "మారుతిం నమత రాక్షసాంతకం" 
"పీరామ" జయ రామ జయ జయ రామ" 





' “తల్లి కుమారుడికి నిజమైన గురువు 
పుత్రన స్యసమ్యగనుశాస్త్రి అనుశాసనకర్తీ 


- ఆవార్గ శంకర భగవత్తాడులు - బృువొదారణ్బుక వాల్లు 


"మోక్తస్య కాంక్షా యదివైతవాస్తి 
త్యజాతి దూరాద్విషయాన్‌ విషం యథా 
పీయూషవత్తోష దయాక్షమార్హవ 
(పాంతి దాంతీన్‌ భజనిత్యమాదరాత్‌]| 


మోక్ష కాంక్షివైతే విషయాలను విషంలాగా భావిస్తూ దూరంగా ఉండాలి. 
అంతేకాదు. సంతోషం, దయ, క్రమ, ఆర్దవం (బుజుత్వం), శాంతి మొదలైన 
ఉత్తమ గుణాలు అమృతంలాగా భావించి వాటికోసం ప్రయత్నించాలి. 


- టివోక చూడామణి - శ్రీశంకల భుగవతాాదులు 





(ఎళయోగ క మయవారాజ్‌ జన్మ దినోత్సవ శండోళం) 


మార్చి 5వ తేదిన గుంటూరు నిశ్య్వనగర్‌లో విశ్వమందిర (ప్రాంగణఐ 
సభా ముఖాన కన్నుల వండువుగా జరిగిన 52వ జన్మదినోత్సవ సందర్బంగా 
శ్రీవిశ్వయోగి విశ్వంజీ మహరాజ్‌ సకల మానవాళికి ప్రసాదించిన అనుగ్రవ 
భాషణం ఈ విధంగా వుంది. 


(పేమమూర్తు లారా- పుట్టగానే ఎవరికీ పేరు ఉండడు. నామరూపాత్మకమైన 
(ప్రపంచంలో ఏదో పేరు పెట్టాలి. పెరు పెడతారు. బుషి బుణం తీర్పాలని 
నాకు కూడా పేరు పెట్టారు. విశ్వం. అబ్బాయి, చంటి, ఏరా, ఒరే, 
మాస్టారు, విశ్వం మేష్టారూ అని రకరకాలుగా కన్నవాళ్ళూ సన్నిధిలో ఉన్నవాళ్ళూ 
విలిచె ఉంటారు. మరి అయితే శరీరం నశించి యోగి పునర్భవం చెందుతాడు. 
ఆయన జ్ఞానాగ్ని దగ్గకర్ముడు. తపస్సు చేత యోగికి కొత్తరూపు ఆవహాల్లుతుంది. 
మననుని శరీరం నుంచి చేదించుకొని విశ్వమనస్సుతో తాదాత్మ్యం చెందుతాడు 
యోగి. చరా చర జగత్తుతో తన సంబంధం పెంచుకుంటాడు యోగి. 


(పమమూర్తులారా - మోరు భోగాలకై (ప్రాకులాడవద్దు. ౭ోగులు 
కావద్దు. భక్తులుగా జీవించండి. రక్తులు కావద్దు. విశ్వ సమైక్యానికి ఆసక్తులు 
కండి. అక ge: యోగి జన్మదినం 1 Universal Integration Dayn అంకే 
విశ్వమానవ సమైక్య సంస్తాపనం గురు చేసే రోజుగా ఉత్సవ 
నంభరితమవుతుంది. మానవమేథే ఈ దిశగా ఉద్యమించాలి. జగత్తు ఉన్నతికి, 
సుస్టితికి మానవులంతా ఆనించాలి. పాటుపడాలి. విశ్వవ్యాపితం కావాలి 
(పేమ. పరిధులను ఎల్లలను అధిగమించాలి. మనందరం విశ్వపౌరులం 
కావాలి. కలహాలు కారణాలు నాస్తి నాస్తి అని పలకాలి. ఇవాళ అంతా 
అశాంతి. మనిషి నశిస్తున్నాడు. జీవించటం లేదు. అందరు ఒకటై మనగలగాలి. 
మానవత్వాన్ని అన్నిటికన్నా మిన్నగా భావించాలి. పొద్దున వచ్చాడు భిర్‌బాబా 
ఎక్కడ నుంచి? హైదరాబాదు చార్మినార్‌ (ప్రాంతం నుంచి. మనమంతా 
ఒకకు అని రూపించటానికి. నిరూపించటానికి. 


భగవంతునిపై నిజమైన నమ్మకం ఉంకు నిరుత్సాహం, నిస్పుహ 
ఉండవు. ఉండకూడదు. మనిషి భౌతిక బలం పెంపొందించుకున్నంత 
మాత్రాన (ప్రయోజనం లేదు. ఏమో వొరగదు. రావణుని ఉదంతం జ్ఞాపకం 





ఎశ్వ(ప్రకాశం 


చేసుకోండి. రావణుడు ఏమైనాడు. భౌతిక బలాన్ని నమ్ముకుని సర్వనాశనం 
అయినాడు. దైవశక్తిని పెంపొందించుకోవాలి మానవుడు. దీనికి ఆధ్యాత్మిక 
ఆఅన్వేషణం అవసరం. శక్తిమంతం కావటానికి తపస్సు, ధ్యానం, నిష్ట వని 
చేస్తాయి. దైవికశక్తి సమాజ (శ్రేయస్పుకి వినియోగించుకోవాలి. అహంకారం 
వద్దు. గర్వం కూడదు. నేను మా అందరి నుంచి కోరేది పేమ. 
(పైమమూరు లాదా - (పేమ అన్నిటిని సిద్దింపచేస్తు ది. (ప్రేమను పెంచండి. 
(ప్రేమను ఇవ్వండి. కలతలు వద్దు. ఘర్తణల జోలికి పోవద్దు. మానవుడు 
చట్టబద్దంగా మనుగడ సాగించాలి. రాజ్యాంగబద్ధంగా తన దినచర్యను 
నడుపుకో వాలి. దేశభక్తి అంకే చట్టానికి రాజ్యాంగానికి లా అండ్‌ ఆర్హర్‌కు 


వ్యక్తి లోబడి ఉండాలి. శాంతి భద్రతలకు ముప్పు కలిగించకూడదు. 
(క్రమశిక్షణను ఉలంఘించకూడదు. 


మన బుషులు, మహామభావులు భౌతికతను నిర్రక్ష్యం చేయలేదు. 
సనాతన ధర్మం ధర్మ బద్దమైన మానవుడి సుఖాలను సంతోషాలను నిర్రక్ష్యం 
చేయలేదు. ఆయితే హ్‌ 'క్రమత, ఒక సమత, ఒక మమత సమాజంలో 
మనథధర్మం అనుశాసించింది. 


మారు ఇతరులను హేళన చేయవద్దు. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన 
వపోలిమలను కించపరచవద్దు. ఎవరినీ తూలనాడవద్దు. అందరి మధ్య అనురాగం 
పెంచాలి. సంఘాన్ని సంఘటితంగా ఉంచండి. మోరంతా సంఘటితంగా 
ఉండండి. మారు చిరునవ్వులు అందించండి. ఇతరుల చిరునవు వత్తు కానుకగా 
పరిగ్రహించండి. 59316 - let others smile- ఆనందో(బహ్మ. ఆనందంగా 
ఉండండి. ప్రమతత్తాన్ని ఇంకా ఇంకా పెంచుకొని అందరితో పంచుకొని, 
దాన్ని పరమాత్మతత్వంతో అనుసంధానం చేయండి. 


విశ్వ(ప్రణాలిక, విశ్వదృక్పథం ఎవరికి వ్యతిరేకం కాదు. 


మనలోంచి ఇప్పుడు జాతి రత్నాలు కావాలి. మానవాళికి సకల 
అరిష్టాలు తొలగాలి. ప్రపంచమంతా (పశాంతమయం కావాలి. 


ఇవే నా దివ్యాశీస్పులు. మో అందరికీ అందజేస్తున్నాను. అని 
ఉత్తేజకరంగా, ఉలాసకరంగా 
“ మనుములమంతా కలవాలి 
మనశులనంతా కలవాలి 
అని స్వామాజీ మధురంగా పాడారు. అందరిచేత పాడించారు. 


(నివేదన: అక్షి రాజూ దమావతిరావు) 


ఏపిల్‌ 1996 : 





(గత సంచిక ఉరు 


- శ్రజవయల్‌యన్‌ విద్భ్యాసాగరళల్ళు 


అమ్మగా, పూలమ్మగా, సలాది పూల మ్మగా [పఖ రాతి గాంచిన 
మాతృమూర్తి చుండూరు కామేశ్వరమ్మగారిని గురించి తెలియని సాయిభక్తులు 
gd ఉండరని చెప్పటంలో అతిశయోక్తి లేదు. ఆమె గుంటూరు 

రోని పొన్నూరుకు సమో పంలోనున్న నండూరు (గామంలో నివసిస్తూ 
షర ఆమె షిర్దసాయి భక్తురాలు. బాల్యం నుంచి అనన్యమైన భక్తితో 
సాయినాథుని ఆరాధిస్తూ ఉండేది. పయహతుడు ఆమెను అనుగ్రహించి, 
(పసాదించిన దివ్యలీలావిలాసాలకు లెక్కలేదు. అవి చూపరులకు 
ఆఅత్యాశ్చర్యాన్ని ల ఆమె పూజతో కూచున్నప్పుడు ఆమె 
దోసిటిలోక్‌ వివిధ రకాలైన పూలు వస్తూండేవి. చాలాసార్లు గులాబీ పూలు 
వచ్చే ఏ. ఆ కాలంలో పుష్పుంచని పుష్పాలు గూడా గోచరిందేవి. ఆ మూలను 
భక్తులకిచ్చి సాయినాథుని ఆమె పూజింపజేస్తూ ఉండటం చేత అంతా 
ఆమెను 'పూలమ్మ' అని భక్తి గౌరవాలతో పిలిచేవారు. ఆమెకు ఆ పేరే 
స్థిరపడింది. 


ఆమె (ప్రదర్శించిన మహిమలకు లెక్కలేదు. షిరిడిసాయి సమాధి 
మందిరాలంకృతమైన గులాబీ దండలు ఆమె పూజాగృహంలోకి వచ్చి 
పడుతుండేవి. అక్కడి అగరువత్తుల పదిమళాలు అక్కడ వ్యాపిస్తూ ఉండేవి. 
చేతిలోకి కుంకుమ వచ్చేది. పాలకోవా, పటిక బెల్లం లాంటి వివిధ (పసాదాలు 
వచ్చేవి. ఒకసారి ఆమె "గంగాస్నానం చేసే మహాభాగ్యం నాకు లేకజోయింది 
గదా! నా ఆర్థికస్థితి బాగుంకే నేనూ అందరిలాగా కాశీ యాత చేసి 
ఉండేదాన్ని గదా! అని విచారిస్తూ ఉండగా - ఆమెకు ఎదురుగా ఉన్న 
సాయినాథుని పటంలో, బాబా పాదాం గుష్టము వద్ద చెమ్మగిల్లి ఉండటం 
చూసి. దాన్ని గుడ్డతో తుడిచి వేదామనుకొని తుడిచింది.” ఆ చెమ్మ 
ఆరిపోవడానికి బదులుగా అక్కడి నుంచి బిందువులు బిందువులుగా జలం 
స్రవించసాగింది. అక్కడ ఒక చెంబు పెట్టింది పూలమ్మ. అది నిండింది. 
కారుతున్న జలం కాలువైంది. మహాభ్యానం ఉద్భవించింది. ఆ జలాన్ని 
రెండు బెందెలతో పట్టారు. ఇంకా జలం కాలువ గడుతూనే వుంది. ఆ 
వార్త ఊరంతా వ్యాపించింది. అంతా వచ్చి ఆ జలాన్ని బిందెలతో పట్టుకొని 





[/ విశ్వ(ప్రకాశం 


తీసుకవెళ్ళారు. తన అ మన్నించి సాయినాథుడు తన పాదాం గుష్టము 
నుండి గంగాజలాన్ని స్ర వింపజేశాడని ఆమె తెలుసుకొని పొంగిపోయింది. 
ఆమె తన భర్తయైన రామారావుగారితో కలిసి ఆ జలంతో స్నానం 
చేసింది. ఆ దివ్యలీలను జూచి ఆమె భర్తగారైన రామారావుగారి వాదయం 
ఆనందంతో పొంగిపోయింది. మహాశుధారతో కవితా శారూలం మాయన 


వదన గహ్యారం నుంచి బైటికి దూకింది. 


"పాదాంగుష్టము నుండి వెల్వడె మహాధ్యానమ్ముతో తీర్థమా 
వాదం బావేహిలన్‌ (పవాహగతి, నయ్యారే! జనుల్‌ మూకలై 
తొదాత్మ్యంబు వహించి (మొక్కులిడ (బత్యక్షానుభూతిన్‌, భవ 
త్వాదాబ్దంబులనంటి వేడెద మహాత్మా! సాయిదేవా! (పభూ!" 


ఇట్లాంటి లీలలెన్నో పూలమ్మ చూపించింది. ఒకసారి ఆమెకు 
పినతం డ్రియెన మిన్నికంటి గురునాథ శర్మగారు (ఆయన మిన్నికంటి వారింటికి 
దత్తు పోవటం వల ఆయన ఇంటి “పేరు మారింది. ఆయన సుప్రసిద్ధకవి. 
పండితుడు. శతాధిక (గ్రంథకర్త. వేదాంత పారీణుడు) పూలమ్మను చూసి 
"ఒసేకాముడు! నీ సాయి నాకేమి (ప్రసాదం ఇవ్వదలిచాడో దాన్ని 'ఇవ్యుమవే"' 
అని హాస్యం చేస్తూ ఆమెను పరీక్షించాలని చెయ్యిచాపాడు. చూచే వాళ్ళంతా 
ఆశ్చర్యపోయేటట్లు ఇంతలావు కలకండ అచ్చు ఆయన చేతిలోకి వచ్చింది. 
చెయ్యి బరువెక్కింది. ఆయన నిశ్చేష్టుడయ్యాడు. ఇట్టా చెప్పుకొంటూ పొతే 
ఆమె లీలలు ఒక ఉదృంధమౌతుంది. ఆమె లీలలన్నింటిని శ్రీసాయి 
లీలాతరంగిణి'గా "తన్మయ! (గ్రంథస్థం చేసి సాయిభక్తులకు మహోపకారం 
చెసింది. ఆ (గ్రంథాన్ని అమ్మభక్తుడు, మాస్టరుగారికి "అత్యంత విధేయుడు 
ఐన నోరి రాజ గోపాలశాస్త్రి ముద్రింపజేశాడు. పూలమ్మగారిని గురించి 
విస్తరంగా తెలుసుకోవాలనుకొనేవాళ్ళు ఆ (గంథం చూడవచ్చు. 


నండూరులో ఆమె షిర్డీ సాయినాథుని మందిరం కట్టించి, ధుని మొదలైనవి 
ఏర్పాటు చేసింది. అవధూత రంగన్నబాబు, శ్రీలక్షీ ్మాకాంతయోగి, .శ్రీవేమూరి 
వెంకకేశ్వర్లు మొదలైన మవోదయులు ఆమెను 'సాయిమాత'గా (ప్రస్తుతించారు. 
శ్రీసత్యసాయబాబా ₹ రెండుసార్లు పూలమ్మగారి గృవోనికి ఏతెంచి, ఆమె ఒసగిన 
ఆతిధ్యాన్ని ఆప్యాయంగా స్వీకరించాడు. ఆ (పేమమూరి, ఆ సాయిమాత 
1993 జూలై 28వ తేదీన తెల్లవారు రూమున (శ్రీముఖ నామ సంవత్సర 
జ్యేష్టా నక్షత్రయుక్త శ్రావణ శుద్ద ఏకాదశీ పర్వదినాన) గం. 4-52 ని.లకు 


ఏప్రిల్‌ 1996 





తన పాంచభౌతిక కాయాన్ని 'ఓం శ్రీసాయిరాం గురుదేవదత్త' నామన్మరణంతో 
విసర్జించి సాయినాధునిలో ఐక్యమైంది. 


ఆ మాతృశ్రీ పూలమ్మగారికి శ్రీవిశ్వయోగి విశ్వంజీ (ప్రసాదించిన 
అనుభూతులు కోకొల్లలు. ఆమె దృష్టిలో విశ్వయోగి విశ్వంజీ సాక్షాత్తు 
సాయిదత్త. (ప్రతి గురువారం సాయం(త్రం శ్రీవిశ్య్వయోగి ప ఆమెకు 
దర్శనమిచ్చి మాట్లాడుతూ ఊండటం సర్వసాధారణమైన విషయం. విశ్వయోగి 
విశ్వంజీ "పేరు ఆమె ముందు ఎవరైనా ఎత్తినా, లేక తానే వారి ల 
ఉచ్చరించాలనుకొన్నా, ముందుగా పర్యాయాలు ట్ర శ్రీసాయిరాం 
గురషదేవదత్త"” నామాన్ని స్మరించి, నమస్కారం చేసిగాని మాట్లాడేది. "గాదు. 
మాస్టతుగారం కే అంత భక్తి (ప్రపత్తులు ఆమెకు ఉండేవి. తనను 
సందర్శించడానికి వచ్చే భక్తబ్బందానికి మాప్టరుగారిని గురించి చెబుతూ 
"సాయిదత్త విశ్వమందిరంలో - గుంటూరులో - కొలువు దీర్పాడు నాయనా! 
నా దగ్గరేముంది? ఆయన దగరకు వెళ్ళి చూచిరాండి" అని చెప్పి పంపిస్తూ 
ఉండేది. 


సాయినాథుని పూజ వు ధ్యానం చేస్తున్న సమయంలో తవనెవరో 
మిలును స్తున్న ట్లు పూలమ్మకు అనిపిస్తుండెది. ఏదో శక్తి తననెక్కడికో ఆకర్షిను స్తున్నల్లు 
స్పురించేది. ఎవరో - ఎక్కడికో తనను ఈడ్చుకపోతున్నట్లు ఆనుభూతి 
కలిగేది. అదేమిటో- ఆ రహస్యం మటుకు ఆమెకు తెలిసేది కాదు - ఎంత 
(పయత్నించినా సమయం వచ్చినప్పుడు అదే అర్ధమౌతుంది లెమ్మని తనకు 
తానే ఆమె సమాధానపడేది. 


ఇట్లా ఉంటూ ఉండగా ఒకసారి శ్రీవిశ్వయోగి విశ్వంజీ ఆమెను 
విశ్వమందీరానికి రావలసిందిగా నండూరుకు కబురు చేశారు. అప్పుడు 
పూలమ్మ బాబాగారి ఉత్సవాలు జరిపిస్తున్నది. అందువల్ల "అప్పుడు రాలేనని 
ఆమె తెలియజేసింది. కొన్నాళ్ళు గడిచాయి. ఒకరోజు ఆమె గుంటూరులో 
ఉన్న తన చిన్న కుమారుడు సీతారామమూర్తి (చిన్నా) ఇంటికి వచ్చింది. 
ఆ సంగతి తెలిసి మాస్టరుగారు ఆమెను తీసుకొని రమ్మని తమ కారు 
పంపించారు. ఆమె విశ్వమందిరానికి వచ్చి కళ్ళారా విశ్వయోగిని దర్శించింది. 
పులకించిపోయింది. మాన స్టరుగారు శ్రీఆకుల కోకేశ్వరరావు ఈశ్వరీ దంపతుల 
చేత ఆమెకు పాదవూజ చేయించి, పట్టుచీర, పట్టురైక పెట్టించి సత్కరించారు. 
ఆమె దగ్గరకు వచ్చి "నేనెవరో గుర్తి చావా?" అనీ న్‌ అడిగారు. "ఎన్నాళ్ళునుంచో 





విశ్య(వ్రకాశం 


నిన్ను రమ్మని పిలుస్తున్నాను. నేనెక్కడ ఉన్నానో నీకు తెలిపాను. నీవు 
అర్థం జేసుకోలేదు. జన్మజన్మల నుండి మనకు ఆధ్యాత్మిక సంబంధం 
వుంది. నేనెవరో ఇప్పటికైనా గుర్తించు" అంటూ ఆమె కళ్ళల్లోకి చూచారు. 
పూలమ్మ తలెత్తి విశ్వయోగి కర వెపు చూచింది. విశ్వయోగి' విశ్వయోగిగా 
కనిపించలేదు. "సాయినాథుడిగా గోచరించాడు. ఇంకా అనేక దేవతామూర్తులుగా 
దర్శనమిచ్చాడు పూలమ్మకు. శ్రీవిశ్వయోగి పాదాలు స్పృశించి ఆమె ఆ 
పాదమస్తకం పులకించిపోయింది. విశ్వయోగి విశ్వంజీని తొలిసారి 
దర్శించిననాటి ఆమె దివ్యానుభూతి అది! 


కొన్నాళ్ళకు ఆమె రొమ్మున ఒక గడ్డ లేచింది. పొన్నూర్లో ఉన్న 
డాక్టర్లు ఆమెను పరీక్షించి “కాన్సరేమోనని అనుమానంగా ఉంది. గుంటూరు 
వెళ్ళీ "పరీక చేయించుకోవటం మంచి" దని సలహా ఇచ్చారు. హాస్పిటల్లో 
చేరి వైద్యం చేయించుకోవడం ఆమెకిష్టం లేదు. వెంటనే ఆమె గుంటూరు 
వచ్చి మాస్టరుగారిని దర్శించింది. విషయమంతా చెప్పింది. మాస్టరుగారు 
ఆమెకు అభయమిసూ, "మరేం ఫరవాలేదు. నేను ఒక పసరు పంపిస్తాను. 
అది కట్టు కట్టించుకో! తగ్గిపోతుంది" అని చెప్పి, ఆమె చేత బాబాకు పూజ 
చేయించి. హారతి ఇప్పించి, కొత్త చీర, రవిక బట్టలు పెట్టించి వాళ్ళ 
చిన్నబ్బాయి యింటికి పంపించారు. 


ఆనాటి రాత్రి తొమ్మిది గంటల (ప్రాంతంలో తాము చెప్పినట్టు ముగ్గురు 
ముతైదువుల ద్వారా ఒక ఆకు పసరు ముద్ద ఆయన పూలమ్మకు పంపించారు. 
వాళ్ళు ఆ పసరు ముద్దను పూలమ్మ (వ్రణంపై ఉంచి కట్టుకట్తారు. మొదట 
కొంచెం మంట అనిపించినా ఆ తర్వాత హాయిగా, చల్లగా ఉన్నట్ల 
నిపించిందామెకు. వొళ్ళు తెలియకుండా నిద్రపట్టింది. ఉదయం తేచి చూసేసరికి 
పక్కంతా నెత్తురుతో తడిసిపోయి ఉంది. ఎప్పుడు పగిలిందో? ఏమో? గడ్డ 
- చీముతో బాటు వెత్తురూ బైటకు వచ్చింది. వాపు తగ్గింది. బాధ చేత్‌ 
తీసిపారేసినట్లు మటుమాయమైంది. (కమక్రమంగా ఆ గడ్డమానిపోయింది.. 


ఇంకోసారి - గురుపూర్ణిమ నాడు- ఆమె నండూరులో తీవ్ర జ్వరంతో 
బాధపడుతూ, బాబా పూజ జేయలేని స్థితిలో నీరసంగా పడి ఉంది. (పక్కనే 
ఉన్న సాయిమందిరంలో యథావిధిగా వూజలు కొనసాగుతున్నవి. సాయినాథుని 
పల్లకీలో నుంచి ఊరేగించే సమయం ఆసన్నమైంది. మొట్ట మొదట 
పూలమ్మగారు కొబ్బరికాయ కొట్టి. హారతిచ్చిన తర్వాతనే "ఊరేగింపు 





(ప్రారంభించటం అక్కడి అలవాటు. ఆ ఆనవాయితీకి విరుద్ధంగా ఈ 
మాటు జరుగుతుందేమో? నన్నభయం ఆమెను పట్టుకొంది. తనకదలలేని 
స్థితికి చాలా బాధవేసింది. దుఃఖం ముంచుకువచ్చింది. విశ్వయోగిని 
తలచుకొంది. వెంటనే విశ్వయోగి ఆమె దగ్గరకు వచ్చి. (ప్రక్కనే ఉన్న 
కుర్చీపై కూచోని, ఆమె నుదుట విభూతి పెట్టి, కొంత ఆమె నోట్లో వేసి, 
"భయపడకు! జ్వరం తగ్గిపోతుంది. బాబాగారిక్‌ హారతిచ్చే ఓపిక వస్తు ౨ది" 
అని చెప్పి అంతర్జానమయ్యారు. కొన్ని నిముషాలలో ఆమె శరీరమంతా 
చెమటలు పట్టి జ్యరం తగ్గిపోయింది. ఓపిక వచ్చింది. ఆమె వెంటనే లేచి 
బాబాగుడికి పోయి స్వహస్తా లతో హారతి ఇచ్చింది. 


"ఇది కలకాదు. జా(గదావస్థలో - ప్రత్యక్షంగా - జరిగిన సంఘటన" 
అని ఆమె చెప్పింది జరిగింది వివరీనూ. "ఆ గురుపూర్ణిమ రోజు మాస్టరుగారు 
ఉదయం 8 గంటల నుంచి రాత్రి ఒంటిగంటవరకు గుంటూరు కొత్తే పేటలోని 
అన్నా శ్రీ నివాసరావు కల్యాణమంటపంలో విశ్వ షం... సభ్యులు 
విశ్వమందిరం తరఫున నిర్వహిస్తున్న గురుపూరిమ. ఉత్సవాలలో నిమగ్నుడై 
ఉండటం వేలాది భక్తులు చూసిన ప్రత్యక్ష సాక్ష్యం ఉంకే మా దగ్గరకు 
వచ్చారని చెబితే నమ్మేదెట్ట్లా?" అని సందేహిస్తూ పలికీన వాళ్ళను చూసి 
ఆమె “నాది (భాంతి కాదు అబద్దం చెప్పి మిమ్మల్ని నమ్మించవలసిన 
అవసరం నాకు తేదు. నా అనుభవానికి నా అంతరాత్మే సాక్ష్యం. ఇప్పుడు 
మోరెట్లానా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడుతున్నారో ఆనాడట్లా ఆయన నా 
దగ్గరకు కదు నా (ప్రక్కనే కుర్చీలో కూచోని నాతో మాట్లాడారు. వారి 
మహిమ మీకు తెలీదు. వారు సర్వాంతర్యామి. సాక్షాత్తు సాయిదత్త "అని 
చెప్పేది. 


మరోసారి మరో విచిత్రం జరిగింది. సాయిభక్తులు కొంతమంది 
మచీలిపట్నంలో నూతనంగా సాయినాథుని ఆలయం నిర్మించి, ఆ తర్వాత 
అక్కడ 'ధుని' ఏర్పాటు చేశారు. బ్యాంకులో పనిచేస్తున్న సాయిభక్తుడు 
రహీం పూలమ్మ గారి దగ్గరకు వచ్చి మా చేతుల మాదుగా ధుని 
(ప్రారంభోత్సవం జరిపించం"డని (ప్రార్థించి ఆహ్వానించాడు. 'విశ్వయోగి 
విశ్వంజీ గారు వస్తే నేనూ వస్తాను. హరిని కూడా ఆహ్వానించండి" అని 
చెబితే ఆయన మాస్టరుగారిని "కూడా ఆ ఉత్సవానికి ఆహ్వానించాడు. 
మాస్టరుగారు ధుని (పారంభ సమయానికి తాము వస్తామని వూలమ్మ గారిని 
ముందుగా తీసుకొని వెళ్ళండని చెబితే వారట్టాగే చేశారు. ధుని ప్రారంభోత్సవ 





శ విశ్యవప్రకాశం 


సమయానికి అక్కడుండాలని గుంటూరు నుంచి మాస్టరుగారు కస్తల 
వానుమంతరావు, ఆకెళ్ళ మా౭ణిక్యమూర్తి (ప్రభృతి భక రక్త గణాన్ని వెంట బెట్టుకొని 
బయలుదేరారు - కార్లో. దారిలో కుంభవృష్టి పట్టుకొంది. కారు వేగం 
మందగించింది. అక్కడ మచిలీ లీపట్నంలో ధుని ప్రారంభోత్సవ లగ్న సమయం 
దగర పడుతున్నది. "ఇంకా మాస్టరుగారు రాతేదేమా?" అని అక్కడి వాళ్ళంతా 
వోళ్ళంతా కళ్ళు చేసుకొని నిరిక్షిసు నున్నారు. ఇక్కడ కారులో ఉన్న మాస్టరుగారు 
మాణిక్యమూర్తిని చూసి “పైమెంత అయింది?” అని అడిగారు. ధుని 
(పారంభానికి ఇంకా ఐదు నిమిషాలే ఉంది. ముహుర్తానికి మనమక్క డికి 
చేరుకోతేం. సుమారు ఇంకో అరగంట పట్టవచ్చు - అక్కడికి చేరుకోవడానికి" 
అని ఆయన చెబుతుంకే మాస్టరుగారు ఆ మాటలేవీ వినిపించుకోకుండా, 
ఉన్నవాడున్న"ే కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళిపోయారు నిశ్చలంగా. 
అక్కడి భక్తులు ముహూర్తం సమిోపించటం చూస్తి, ఇక మాస్టరుగారు 
రారని నిశ్చయం చేసుకొని. పూలమ్మగారి చేతికి మండుతున్న కోబనిచ్చి, 
ధుని వెలిగించమని కోరారు. ఆమె ఆ కళ్లి చేత్తో పట్టుకొని ధుని దగ్గరకు 
పోయి చూచింది. ధుని కోసం (తవ్విన సేండం చాలా లోతుగా య 
ఎట్టా ధుని వెలిగించాలో ఆమెకు అర్ధం గాలేదు. ధుని (ప్రారంభ సమయాని 
వసా, మని వాగానం చేసిన విశ్వయోగి రాలేదు. ఏం చెయ్యాలో వ. 
గాక కళ్ళు మూసుకొని క్షణకాలం విశ్వయోగిని మనస్సులోనే ధ్యానించింది. 
నమస్కారం చేసింది. వెంటనే విశ్వయోగి ఆమె ముందు సాక్షాత్కరించారు. 
ఆమె చేతిలోని కొరివి తన చేతిలోకి తీసుకొని ధునిలోని కలలకు అంటించారు. 
పూలమ్మ కళ్ళు ఆనందంతో మిలమిల మెరిసినయ్‌. ఆవునేతితోబాగాతడిసిన 
కర్పైలు ఒక్కసారి అంటుకొని భగ్గుమని మంటపై పైకెగసింది. చుట్టూ మూగిన 
భక్తులు వూలమ్మగారు తన దగ్గరున్న మండుతున్న కర్తను ఉపయోగింపకయే, 
తన దృష్టి (ప్రసార మాతం చేత ధునిలోని కశ్పాలను అంటుకొనేటటు 
చేసిందని = ఆ మహిమకు ఆశ్చర్యపోతూ ఆ జయ జయ ధ్వానాలతో 
కరతాళ ధ్వనులు చేశారు. “పిచ్చివాళ్ళు! నా చేతనున్న కొరివి మారు 
తీసుకొని మారు అంటిస్తే అదంతా నేను చేశాననుకొంటున్నారు - మా 
మహిమ వీళ్ళకి తెలీదు" ఆ అని ఆ తర్వాత అక్కడికి వచ్చిన మాస్టరుగారితో 
ఆమె అంది. ఆ మాటలు విని అక్కడున్న వాళ్ళు ఆశ్చర్యపోయారు. "ఎక్కడో 
తన భక్తుడైన కమ్మరవాని భార్య వౌళ్ళో ఉన్న బిడ్డ కొలిమిలో పడిపోతే 
ఇక్కడ షెర్తీలో ఉన్న బాబా ధునిలో చెయ్యి పెట్టి కాపాడలేదా? మవిత్ములకు 
సాధ్యం కానిదేమి లేదు. వాళ్ళు తమ ఇచ్చాశక్తితో సూక్ష్మరూపం ధరించి 
తమ కార్యాలు విజయవంతంగా నిర్వహిస్తుంటాోరనే విషయం అక్కడి 


ఎప్రిల్‌ 1996 [3 





సాయిభక్తులకు బోధపడింది. ఇక్కడ కార్లో అంతవరకు మాట్లాడుతున్నవారు 
చప్పున మౌనం వహించి, కళ్ళు మూనుకొని ధ్యానంలోకి ఎందుకు పోయింది 
అప్పుడుగాని మాణక్యమూర్తి (ప్రభృతులకు అర్థంగాలేదు. 


అంకోసారి మాస్టరుగారు పూలమ్మను వెంట దీసుకొని శ్రీ శైలం వెళ్ళి, 
అక్కడి వింతలూ విశేషాలు ఆమె రుకబరిచారు. అట్లాంటి ఆనుభూతులు 
ఆమె జీవితంలో కోకొల్లలు. ఆమె దృష్టిలో శ్రీసాయి, శ్రీవిశ్వయోగి ఒక్కరే. 
విశ్వయోగిలో సాయినాధుని దర్శించి, ie షిర్దిసాయి విశ్వసాయియైనా"డని 
స్పష్టం జేసిన పరమ దార్శనిక శిరోమణి. పేమ స్వరూపిణి, సాయిమాత 
పూలమ్మ. 


పూలమ్మగారి ఆరోగ్యం క్రీఖించిన విషయం (గ్రహించి నండూరుకు 
పోతున్న ఆమె బంధువుల ద్వారా రెండు ఫలాలు (ప్రసాదంగా మాస్టరుగారు 
పంపుతూ “ఈ ఫలాలను ఆమెనే తీసుకోమనండి - ఎవ్వరికీ ఇవ్వవద్దని 
చెప్పండి" అని చెప్పి మరీ పంపించారు. పరమేశ్వరుని లీలలు అతి 
విచిత్రంగా ఉంటాయి. మాస్టరుగారు పంపించిన ఫలాలు ఆమె తినలేదు. 
దగ్గరున్న ఫలాలలో కలిసిపోయి ఏ భక్తులకో అవి ఇవ్వటం జరిగింది. 
(కమ(క్రమంగా ఆమె దేహం పరిస్థితి విషమసు స్తున్న సంగతి ఆమె బంధువులు 
మాస్టరుగారితో చెబితే వారు "పోన్నూరులో ఆమెకు వైద్య సదుపాయములు 
నరిగా జరగవు. వాళ్ళ చిన్నబ్బాయి దగ్గరకు గుంటూరుకు - వచ్చి ఉండమని 
చెప్పుండి" అని కబురు చేశారు. కాని ఆమె గుంటూరు రావటానికి వరిస్టితులు 
అనుకూలించలేదు. “విశ్వయోగి విశ్వంజీని ఒక మారదు నా దగ్గరకు వచ్చి 
చూసి నేనై స చెప్పండి" అని ఆమె తన భక్తుల ద్వారా మాస్టరుగారికి 
విజ్ఞాపనం ంపింది. అది విని మాస్టరుగారు. “ఆమె నేను చెప్పినట్లు 
చెయ్యలేదు. కా! జన్మలో భౌతికంగా కము ఒకరినొకరం చూసుకోవటం 
ఇక జరుగదు. ఇది దైవ నిరయం. మానసికంగా అనుక్షణం నేను ఆమె 
దగ్గరే ఉంటున్నాను. త్వరలోనే ఆమె వచ్చి ఇక్కడుంటుంది" అని తమ 
హృదయం చూపిస్తూ పలికారు. 


ఆ తర్వాత నాలుగు రోజులకు ఆమె దేహత్యాగం చేసింది. ఆ వార్త 
విని విశ్వయోగి విశ్వంజీ ఆమె అంతిమ దర్శనానికి విశ్వ కుటుంబం 
సభ్యులను కొంతమందిని తీసుకొని నండూరు వెళ్ళారు. ఆయన నండూరు 
వెళ్ళేసరికే "వర్ణం వస్తే దహనకార్యానికి ఆటంకం కలుగుతుందేమో!" నన్న 


తో ల్‌ న్‌ 
౯ క 
t <4 Ty wl Feira 
సట ఖ్‌ 
క్ష నై 7 
ఊఉ బ్‌ యా న 





మ 


భయంతో ఆమె బంధువులు ఆమె శరీరానికి అంత్యక్రియలు జరిపించారు. 
మాస్పరుగారి మాటలు యథార్హమ్రైనాయి. మాస ప్రరుగారు ఆమె భౌతిక కాయాన్ని 
గూడా చూచే వీలు కలుగటేదు. ఆ సాయిమాత విశ్వసాయిలో విలీనమై. 
తన భక్తులకు తాను శ్రీవిశ్వయోగి విశ్వంజీ రూపంలో ఉన్నానన్న సత్యాన్ని 
ఈనాడు వేనోళ్ళ చాటుతున్నది. 


శ్రీపూలమ్మగారికి "శ్రీవిశ్వయోగి విశ్వంజీ సాక్షాత్తు సాయినాథులే!" 
అన్న దర్శనానికి నిదర్శనం తన్మయ రచించిన శ్రీసాయిలీలా తరంగిణి 
(పూలమ్మగారి జీవితచరి[తు. ఆ (గ్రంథాన్ని తాను అంకితం తీసుకోకుండా 
- తనకు దివ్యానుభూతులు (ప్రసాదించిన శ్రీసాయినాథునకు అంకిత 
మోయకుండా శ్రీవిశ్వయోగి విశ్వంజీకే అంకితమివ్వవలసిందిగా చెప్పి, అట్లా 
అంకిత మిప్పించిందంకే ఆమె దృష్టిలో మాస్టరుగారు సాక్షాత్తు సాయినాథుటే 
నన్న విషయం మనకు స్ప స్పష్టమౌతుంది. శ్రీరామచంద్రునిగా, సాయినాథునిగా 
శ్రీవిశ్వయోగి విశ్వంజీని దర్శంచి వారి సంపూర్ణాను (గ్రహమునకు పాత్రురాలైన 
శ్రీపూలమ్మగారి జీవితం ధన్యం. అనన్యమైన ఆమె సాయిభక్తి, ఆ మాతృ 
(యేమ లోకానికి ఆశ్చర్య జనకమై ఈనాడు మార్గదర్శకమౌతున్నది. 


(నశేవయ్ల 


M/s. SPECTRA 
MOTORS LTD. 


Plot No. 8, Begumpet Road, (Opp. 1.B.P. Petrol 
Pu 


HYDEABAD - 500 016. (A.P.) 


Distributors for A.P. 


PREMIER AUTOMOBILES LTD. 
BOMBAY, Tel, No. 844034/815017. 











- శీ కనమలూడు వెంకకుళివయ్య్స 


"కయత్‌ భాగ్తామువోతస్తా స్తాటకాయామవాత్తలమ్‌ 
వొతా౭దొ రామబాణోన (వవివోశళ దివంఖులు" 
తన యజ్ఞ సంరక్షణార్థం, రామలక్ష ఇణులను, వశ్వామి(తుడు అయోధ్య 
నుండి తీసుకొని పోతున్నాడు. 


సరయూ నదీ దక్షిణ తీరం మువు న్రరూ చేరారు. బల, అతిబల అనే 
మం(త్రగ్రామాన్ని, విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు (ప్రసాదించాడు. ఆ మంత 
(పభావంచే, 


“న (శమా నజ్జాలరో వా తో నడూవన్తు ఎవ see 

నబనుచ్తం (వమత్తం వా ధరయివ్మంతి వపౌర్దతాః” 

[అలనట కలుగదు. జ్వరం రాదు. ఆకలి దప్పులు ఉండవు. రూపంలో 
మార్పురాదు. నిద్రలోనున్నా, జాగ్రదవస్థలోనున్నా రాక్షనులు జెదరింపజాలరు.} 


ఆ రాత్రి మువు రూ, సరయూనదీతీరంలో సుఖంగా ఉండినారు. 

మరునాడు, (ప్రభాతవేళలో, రామలక్ష్మణులను నిద్రనుండి మేలు 
కొలిపినాడు, విశ్వామి(డత్రుడు. 

తొనల్తా? నచు(వజారామ/ వూదర్తానంద్వాాచవ్తర్తతో 

ఉత్తి వ నరాద్తూల! తర్తవ్మం దైావమావ్హా కం 


(ప్రయాణం సాగించారు. (త్రోవలో ఒక ఆశ్రమం కనబడింది. ఆ 
ఆ(శమంలో, శివునికి, కాముని వలన తపోభంగం అయింది. శివుని కోపాగ్నిలో 
భస్మీభూతుడై, మన్మథుడు అనంగుడయ్యాడు. ఆ ఆశ్రమం గంగా సరయూ 
నదుల సంగమ (ప్రదేశంలో వుంది. ఆ ఆశ్రమానికి కామాశ్రమం అనే పేరు 
వచ్చింది. ఆ రాతి అచట నిదురించి, మరునాడు బయలుదేరారు. 


గంగను నావల సాయంతో దాటారు 





గంగా నదీ దక్షిణ తీరం చేరారు. 

(ప్రయాణం సాగించారు. 

భయంకరమైన అర్య౭ఎం చేరారు. జనసంచారం లేదు. ఈల పురుగుల 
రాదలు; భయాన్ని కలిగించే కూ(రమృగాలు, భయంకరంగా ఆఅరచే పక్షులు, 
ఏనుగులు, సింహాలు, ఉండే అరణ్యాన్ని చూచారు. వివిధములైన వృక్షాలతో 
దట్టంగా వున్న అడవిని చూచారు 


“స్వామి! ఈ అరణ్యం గురించి చెప్పురా?” అని అడిగారు రామ 
అక్ష అ౨మములు. 
విశ్వామిత్రుడు ఆ అరణ్యాన్ని గురించి చెప్పాడు. 


పూర్వం ఇంద్రుడు, వృత్రుని చంపి, (బ్రవ్మహత్యాపాపం పొందినాడు. 
తపస్పంపన్నులయిన మహర్తులు, దేవేందునికి ఈ (ప్రదేశంలో, మంట 
పూర్వకంగా మంగళ స్నానాలు చేయించి, దేవేంగదుని పాప విముక్తునిగా 
చేశారు. 


దేవేందుడు సంతోషించి ఏ (పదేశంలో, తాను పరిశుద్దుడై పాప 
విముకు కుడయ్యాడో, ఆ (ప్రదేశం, మలద, కరూశ నామాలతో ధనధాన్య సమ్చ్‌ద్దములై 
లోకంలో, యశస్సును అందగలవు, అని వర(ప్రదానం చేశాడు. 


[ఇమోొ జనవుదో న్స్రతా ఖ్రాగతెంలొకో యువతా 
మతమలదాళ్చు తయాకాళ్ల మమూంగ మల ధాలిలా/ 
మలద కరూశ దేశాలు చిరకాలము సంపన్నంగా ఉండినది. 


కొంతకాలానికి, వేయి ఏనుగుల బలం కల ఒక యక్షిఃఫ్‌ పుట్టింది. 
ఆమె కామరూపి౭వీ. ఆమె పేరు తాటక. ఆమె, సుందుని భార్య. ఆమెకు ఒక 
పుత్రుడు పుట్టాడు. వాడు దేవేంద్రునితో సమానమయిన పరాక్రమం కలవాడు. 
బలసిన భూజాలతో, భఖైరవాకారంతో, గొప్పు పరాక్రమంతో నిత్యం (ప్రజలకు 
ఉపద్రవాలను కలిగిస్తూ వుండినాడు. దుష్టచారి౭కి అయిన తాటక, ఈ 
రెండు దేశాలను ధ్వంసం చెయ్యడం కొనసాగించింది. 


[ఇమోొ జనవదా నిత్తాం వినాళశయతి రాధువ! 
మలదాంళ్ల కరూశాంళ్లు తాడుకా దుఖాబాలిలబీ/ 


విశ్వామిత్రుడు అన్నాడు. “రామయ్యా! ఈ తాటక ఉన్న వనంలో, 





పయనించి, నా ఆ(శమానికి పోవలసి వున్నది. నా మాట ఆజ్ఞగా స్వీకరించి. 
ఈ తాటకను చంపి, ఈ (ప్రదేశాన్ని నిష్కంటకం చెయ్యి. 
(వ్రూబావుదబలమాశిత్తూ జువామాం యజ్రచారణీమ 
మన్చి యీగాటదిమందోకం తడు నివ్చు ండుకం వన 
అపుడు రాముడు అన్నాడు. 


“స్వామో! యక్షులు అల్పవీర్యులని వింటాము గదా! మరి - తాటక, 
సహస్ర నాగబల సంపన్న ఎలా అయింది”. వక్వామితుడు, తాటకా జనన 
వృత్తాంతం చెప్పాడు. 


“నాయనా! రామా! పూర్వం సుకేతుడు అనే శుభాచారుడు అయిన 
యక్షుడు ఉండినాడు. బిడ్డలు లేని కారణంగా, బవ్మగురించి తపస్సు 
చేశాడు. (బ్రహ్మ, సంతుష్టుడై తాటక అనే కన్యను (ప్రసాదించాడు. ఆమెకు 
వేయి ఏనుగుల బలం ఇచ్చాడు. కాని పుత్రుని మాత్రం (పసాదించలేదు. 


[దడా నాగ నవాత్రన్తు బలం బాన్వాాః వతామవాః 
నత్తవ వతం యక్షాయ దదౌ (బవ్వో మవోయశాః/ 


ఆ తాటక, (బహ్మ ఇచ్చిన బలంతోపాటు రూప యౌవనాలను 
సంతరించుకొనింది. ఆమె తండి, ఆమెను, ర్సుర్హుని దుమారుడయిన, 
సుందునకు ఇచ్చి వివాహం చేశాడు. ఆమెకు, దుర్దర్తుడూ, దుర్మార్లుడూ 
అయిన, మారీచుడు అనే పుత్రుడు పుట్టాడు. 


ఒకప్పుడు, తన భర్త అయిన సుందుడు అగస్తుంనిచే చంపబడగా, 
తాటక, తన కుమారుని సావోయ్యంతో, అగస్త్యుని బెదరించి చంపదలచింది. 
తపస్పంపన్నుడయిన అగస్త్యుడు మారీచుని, రాక్షసుడవు గమ్ముని శపించాడు. 
మారీచుడు రాక్షసుడయ్యాడు. 

తాటకనూ శపించాడు. 


“వుడుపాదీ మవోయక్షో విథపా ఎక్రుతాననా 

ఇదం రూవం ఎవోయాథ దారుణం దూవమన్తు తే” 

(నరులను తింటూ, అందమైన ఇప్పటి రూపాన్ని వీడి భయంకరమైన 
రూపం, ముఖం కలిగి వుందువు గాక!) 


అగస్త్యుని ఏమా చెయ్యలేక, అతని మోద కోపంతో, అనాటి నుండీ 





క ఎశ్వప్రకాశం 


ఈ పవిత్ర వనాన్ని ధ్వసం చేస్తూ, నరభక్షణం చేస్తూ, ఉన్నది. అందుకే ఈ 
వనం నిర్మానుషంగా వుంది. 


అంతదూరం కథ చెప్పి, వక్వామితుడు, తాటకను చంపుమని, రామునికి 
ఉపదేశం చేస్తున్నాడు. 

స్తే హత్య చెయ్యరాదని, (ప్రజలలో సాధారణంగా, ఉన్న హితోక్తి. 
తద్భిన్నంగా, తాటకను చంపుమని చెబుతున్నాడు విశ్వామిత్రుడు. రాజుగా, 
రాజర్తిగా, బుషిగా మహార్షిగా, (బ్రహ్మర్తిగా. జీవిత(గంథాన్ని, ఆసాంతం, 
క్షుణంగా చదివినవాడు విశ్వామిత్రుడు. అతనికి తెలియని ధర్మంేదు. 
ధర్మేరహనస్యం లేదు, న్యాయం లేదు, న్యాయమర్శం లేదు. గోబ్రాః: ఇ 
హితార్థమై తాలుకను చంపుమంటున్నాడు. 


[గోజావ్మాణ పాతారాయ ఉజవాదువ వర్మాకమమ్స్‌/ 

అచట గోవు అంకు కేవలం, నాలుగు పాదాలు కలిగిన జంతు 
విశేషం కాదు. గోవు అంకే భూమి అనే అర్థం వుంది. అనగా, జగత్మల్యాణం 
కోసం, తాటకను వధించు అంటాడు ప్వామితుడు. తాటక వధింపబడకపోతే, 
భూలోకంలో మానవజాతే ఉండదు. 

గోవు, ఐశ్వర్యానికి సంకేతము. సమృద్ధికి సంకేతం. 


అలాగే బ్రావ్మణ శబ్దము, మేధా నంపద్విజ్ఞానాలకు సంకేతం. జగత్తులో 
విజ్ఞానైశ్వర్యాలు (ప్రబలి వుండాలి. అపుడే జెగత్క్మల్యాణం తంటుంది: 
జగత్క్మల్యాణ భంజకురాలైన తాటకను వధించడంలో అధర్మం అణువంతా 
తేదు. 

ఇచట. తాటకవధ, ప్రీహత్యగా వరిగ౭ఫీంపబడదడు. దుష్టచారిణ్‌ అయిన 
తాటకా నంవోారం, ఒక దుష్తురాలిని, మరణదండనతో వికించడం అవుతుంది. 
వికాస్టృతి కింద, ఒక హంత్రిని (హత్యలు చేసే స్త్రీని వధించడం, హత్యగా 
పరిగణింపబడదు. జగత్మ్క్మల్యాణానికి చేయబడే, ధర్మకర్మమే అవుతుంది. 


న్యాయశాస్త్ర పరిదిలో, స్త్రీ అయినా పురుషుడయినా, చేసిన నేరానికి 
సమంగా శిక్షార్లులు. మన భారతదేశ రాజ్యాంగ చట్టం ్రకాథీం (Atal 
14 of the constitution) న్యాయం ముందు అందరూ సమాను అలాగే 
IPC (Indian Penal Code) (ప్రకారం, ఒకే నేరం చేసిన, స్తే రుషులకు 
విధింపబడే దండనలో, స్రీలకు ఒక విధంగా, పురుషులకు ఒక విధంగా 
ఉండదు. 


ఏప్రిల్‌ 1996 EE 





అపుడు మనం అమలు చేస్తున్న న్యాయసూతూలను, ఆనాడే 
విశ్వామిత్రుడు ఉద్దోషించినాడు. 


నవాతో గ్హవధక్రతో భుణా కార్వానరోత్తమ/ 

బాతుర్హర్త వాతారాయ తర్తవ్యుం రాజచూనునా 

(లోకోపద్రవం చేసే, ఈ తాటకను వధించు విషయమున స్త్రీ అని 
దయజూపరాదు 


శ్రశంనమనుశంనంటా (వోజార్య్వణ కారణాత్‌ 

వాతకం వా నటోవం వా కర్తవ్యం రతా నతా 

((పజారక్షణ కారణంగా, కొన్ని కార్యాలలో (క్రూరత్వం కనబడినా, 
వాటిని రాజు చేసి తీరవలసినదే. 


ఈనాటి (పభుత్వ విధానంలో కూడా PUbli౭ Vs Individual 
సంఘటనలో, ఏదైనా వివాదం తల ఎత్తినప్పుడు (Public Interest) (ప్రజా 
సంక్షేమానికే, ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. 


అందుకనే, విశ్వామి(త్రుుడు బల్లగుద్ది చెబుతున్నాడు. 

రాజ్ఞాబారణియక్తానా మేవ ధర్డు2 ననాతనోః 

అధర్మాం జపా కాకుత్త లు ధరో వువ్వాన్తాా న ఎ౨ద్రూతో 

(రాజ్యం నిర్వహించే వారికి ఇది సనాతన ధర్మం. కావున 
అధార్మికురాలయిన తాటకను వధించు. నీకు ఏ పాపం రాదు.) 


న్యాయస్థానంలో, న్యాయవాదులు, చట్టాన్ని న్యాయమూర్తికి నివేదన 
చేస్తూ, అదివరకు న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను, Precedents ఎత్తి 
చూపుతారు. ఆ పద్దతిలోనే, విశ్వామిత్రుడు, పూర్వం భూదేవినే చంపడానికి 
పూనుకొన్న, విరోచనుని కూతురయిన మంథరను ఇంద్రుడు చంపిన సంగతి 
గుర్తుచేస్తాడు. అలాగే, ఇందుడు సజీవంగా ఉండరాదను కోరికతో ఇంద్రుని 
చంవబూనిన, శుక్రమాత అయిన భృగుమవార్తి భార్యను విష్ణువు సంహరించిన 
సంగతిని గుర్తు చేస్తాడు. 


((ాయతో వా వురా ళళో ౨ఎరలోబన నుతాం నువ 
వ్రుధివం వాంతు మిభ్ల్రంతీం మంథరా మబ్లునూదయత్‌ 
ఎవ్హునావి వురారామ/ జ్ఞుతువత్తే ద్దుథయవతా 
ఆ5సం(దోంలోకము బ్ల) తే కావుుమాతానిమాటదితా 





డ్రై వశ్వప్రకాశం 


రాముడు, సుబోధితుడయ్యాడు. తాటకను వధిప్తై స్తే హత్యాపాపం 
కలుగదని, బాగా తెలుసుకొన్నాడు. 


రోజూవ్యొ ew వాతారాయ, దోకసాంను శుఖ్యయబో 

తవ బైవా (దమేయన్సు వచనం కర్తు ముద్దుతః 

“స్వామి! దేశ సౌభాగ్యం కోసం, విజ్ఞానైశ్వర్యాల నిలబెట్టడం కోసం, 
నీ వచనం పాటిస్తాను” అన్నాడు రాముడూ 


ఇంతలో తాటక రానే వచ్చింది. రాముడు ధనుస్సును సజ్యం చేశాడు. 
ధనుష్టంకారం దిక్కులను పిక్కటిలజేసింది. తాటక రామునిపైకి పరుగెల్నినది. 
తాటక, ధూళివర్తం రామలక్ష ్మణులపై కురిపించింది. అంతర్జాన్షమై రాళ్తవర్షం 
కురిపించింది. ఆపై రామునిపైకి వేగంగా వచ్చింది. రాముడు” 'బాణాలతో 
ఆమె చేతులను నరికిపూడు. బాపతు తెగి, అలసినదై (కిందబడిపోయినది. 
లక్ష్మణుడు వెళ్ళి ఆమె ముక్కుచెవులను కోసివేసినాడు. 


“వామి రకరోత్‌ (ోదాత్‌ వ్రతకర్డ్యాగనానకాం 
(లక్ష ,ణుడు, శూర్పణఖ చెవులు ముక్కులు కోసినాడని అందరికి 
విదితం. కాని తాటక ముక్కు చెవులు కోసినవాడు గూడా లక్ష ణుడే. 


తాటక క్రుద్దురాలయి, మాయతో వివిధ రూపాలు ధరించి. 
రామలక్ష్మణులను విభ్రాంతులజేస్తూ, రాళ్లవర్దం కురిపించింది. విశ్వామి(త్రుడు 
అన్నాడు "సాయం సంధ్య సమిోపిస్తో ందీ. రాక్షసులను సాయం సంధ్యలో 
చంపడం కష్టం. జం. తాటకను చంపు రామా!” రాముడు, శబ్రవేది 
కాబట్టి, తాటక ఆటలకు, తన బాణాలతో ఆటకట్టు పల్కాడు. పిడుగువఠె 
విక్రమీంచి పై పై బడుతున్న తాటకను, రొమ్ముపై బాణంతో గొట్టినాడు. ఆమె 


(క్రిందపడి అసువులు బాసింది. దేవతలు సంతోషించారు. విశ్వామిత్రుడు 
ఆశీర్వదించాడు. 


రామావతారంలో, రామబాణాగ్నిలో పునీతులయిన వారితో 
మొట్టమొదటిది తాటక. ఆహా! తాటక అదృష్హాన్ని ఏమనాలి? రామాయణ 
గాథలో, రామబాణంచే చంపబడి, స్వర్గం చేరిన మొదటి వ్యక్తి తాటకే 
గదా! 

"” కయత్‌ ఖాగ్తామవోతస్తా- స్తాటకాయో మవాత్తరమ్‌ 

వౌతా౭దాౌ రామబాణోన (వబిబోశళ దివంఖులూ 


ఏప్రిల్‌ 1996 క 





(శిరమ౭ణా (శమ విశేషాలు 


“ఆశ్రమంలో ఒకప్పుడు నాల్గుకుక్కలుండినవి. తాను భుజించనిది 
అవి ఆహారం ముట్టవన్నారు భగవాన్‌. పండితులు వరీక్షించారు. వాని ఎదుట 
ఆహారముంచారు. కాని అవి దానిని చూడలేదు. కొంతసే పైన పిదప భగవాన్‌ 
ఆ ఆహారంలోనుంచి చిన్న కబళం తీస్‌ నోట వేసుకున్నారు. క్షణంలో అవి 
ఆహార్నానంతా కబళించి వేశాయి. 


"మరికొంత సేపటికొకరు రెండు నెమళ్ళను తీనుకొని సన్నిధికి వచ్చారు. 
ఆ నెమళ్ళకు కన్నులు గంతకట్టి వున్నాయి. భగవాన్‌ ఎదుట ఆ గంతలు 
విప్పివానిని వదిలారు. అవి కొంతదూరానికి ఎగిరి పోయినవి. వానిని పట్టి 
మళ్ళి భగవాన్‌ ఎదుటనుంచారు. మళ్ళీ అవి దూరంగా పోయినవి. భగవాన్‌ 
అన్నారు. "వానినిచ్చట నిలువయత్సించటం వృధా. వాని మనస్సు ఆ కుక్కలకు 
వలె పక్వం కాలేదు “. వాళ్ళెంత యత్సించినా ఆ నెమళ్ళచ్చ్చట క్షణమైనా 
నిలువతేడు. 


శ్రీరమణాశ్రమంలోని సంఘటనలు - 
“క్రీరమణభాషణములు "-అనే (గంథంనుంచి. 
ఆంగ్ల సంకలనము: శ్రీరమణూనంద సరస్వతి 
ఆం(ధ్రానువాదము;: శ్రీరామచంద్రకౌండిన్య జా 
(ప్రచురణ-శ్రీ రమణాశ్రమం: పుట 120- (1980) 


1610) best compliments from 


FULL MOON SERVICE STATION 
INDIAN OIL DEALDERS 


Head Office : 
6-3-873, Begumpet, Hyderabad -500 016 
Off : 212618, Res. : 35489, 220013 


Branch : 
Hyderabad - Bombay Highway, 
Miyapur, R. R. Dist. Phone : 17 


వ వ న న న 0 అం నా! 





పయత In ఉస us sat 








విశ్వ్య(ప్రకాశం 





- శీజిన్తూడు "నాన్సు'గాడు 
(నాన్త్హుగాంి (వవబభనముల నుంబ్రి 


రమణమహర్తిగారు చెప్పినది హృదయవిద్య. శాస్త్ర చర్చలతో 
సంబంధములేకుండా సూటిగా హృదయంలోనికి పంపించటంకోసం వచ్చిన 
అవతారం ఆయన. అవసరమైన శాస్త్ర చర్చలకు, వాదోవవాదములకు వెళకుండా 
సూటిగా జీవుడిని హృదయ గుహలోనికి పంపటానికి భగవాన్‌ ఎక్కువగా 
(ప్రయత్నం చేసారు. నీ హృదయంలోనే చైతన్యం వుంది. నీ హృదయమే నీ 
స్వరూపము. స్వరూపం శక్తిలేకుండా లేదు. స్వరూపం జ్ఞానం లేకుండా 
లేదు.నీ స్వరూపంలోనే జ్ఞానం వుంది. ఆనందము వుంది. అందుచేత నీవు 
ఎవరో నీవు తెలుసుకోవటం మంచిది. మానవుడికి వాడు ఎవడో తెలియకపోవటం 
బంధము. వాడు ఎవడో తెలిస్తే అది మోక్షము. బంధము నీకు బయట 
లేదు. నీలోపలే వుంది. 


భగవాన్‌ భక్తులలో కుంజుస్వామి ఒకరు. “నేను ఎక్కడికి వెళ్ళినా 
శాస్త్రముల గురించి అడుగుతున్నారు. భగవాన్‌ ఏమి చెప్పారు అని 
అడుగుతున్నారు. నేను చెప్పలేకపోతున్నాను. అందుచేత భాషలు నేర్చుకోవాలని 
అనుకొంటున్నాను. శాస్త్రములు చదవాలనుకొంటున్నాను" అని కుంజుస్వామి 
భగవాన్‌తో చెప్పారు. నీవు ఎన్ని భాషలు నేర్చుకొంటావు? ఎన్ని శాస్త్రములు 
చదువుతావు. ఇలా నీకు కొన్ని వేలజన్మలు వెళ్ళిపోతాయి. ముందు నీవు 
ఎవడివో నీవు తెలుసుకో. నీవు ఎవడివో నీవు తెలుసుకొన్నాక ఇంకా 
తెలుసుకోవలసిన విషయములు మిగిలివుంకే అప్పుడు తెలుసుకోవచ్చును. 
ముందు నీవు ఎవడివో నీవు తెలుసుకోవటానికి ప్రయత్నించు. నీవు ఎవడివో 
నీవు తెలుసుకొన్నాక నీద్వారా సమాజము ఉద్దరించబడుతుంది. ముందు 
నీకు పవిత్రత కలిగితే సమాజం కూడా పవిత్రం" అవుతుంది. సమాజం నీకు 
వేరుగాలేదు. 


ఆలోచన అనేది ప్రారంభిస్తే నీ మేధస్సుకంకే అతీతమైన శక్తి ఒకటి 
వుంది అని నీకు తెలుస్తుంది. దీనికి కొంతసాధన ఉండాలి. మనోనిగ్రహం 
వుండాలి. వినయం ఉండాలి. మేధస్సును ఉపయోగించి బావ్యా విషయములను, 
(పకృతి విషయములను ఆలోచిస్తూ వుంకే (పకృతి రహస్యాలు కొన్ని 
తెలుస్తాయి. ఈ మేధస్సును హృదయంలో నిలబెట్టి ఉంచితే ఆత్మజ్ఞానము 


ఏప్రెల్‌ 1996 జై జే 





కలుగుతుంది. 


అంతర్ముఖం, బాహ్యముఖం గురించి అడుగుతూ ఉంటారు. నీ 
మనస్సును దాని పుట్టుస్తానమైన హృదయంలో నిలబెట్టి ఉంచటమే 
అంతర్ముఖం. నీ మనస్సు కనుక హృదయంలో ఉంకే అది “అంతర్ముఖం. 
నీ మనస్సు హృదయంలో ఉండకపోతే నువ్వు బావ్యముఖంలో ఉన్నే. 
విడిగా చెప్పనక్కరలేదు. 


మన దుఃఖానికి కారణము మనస్సు. మన బంధానికి కారణం మనస్సు. 
పూర్వజన్మ వాసనలు మనస్సులో ఉన్నాయి. రాబోయే జన్మకు హేతువులు 
మనస్సులో వున్నాయి. మనస్సును విడిచి పెట్టి బంధములేదు. మనస్సును 
వ పెట్టి అజ్ఞానములేదు. నీవు, నేను అనే 'భదబుద్దిని కల్పించేది కూడా 

నప్పే. “దేవుడిని కూడా మనసే స్పె కల్పించింది. "అతదుచేత మనసూ 
ms వలన ఏవైతే వస్తున్నాయో మనస్సు అణిగిబోవటం వలన 
అవి అన్నీ అః౭విగిపోతాయి. 


ఇప్పుడు మనకు అసత్యమైన నేను వ్యక్తమవుతోంది. ఎక్కడైతే అసత్యమైన 
నేను దానికి సంబంధించిన రాగద్వేషములు, (ప్రకృతి గుణాలు కాలి బూడిద 
అవుతాయో అక్కడనుండి సత్యమైన నేను ఉద్భవిస్తుంది అని భగవాన్‌ 
చెప్పారు. అనత్యమైన నేను శిరస్సులో అణగదు. అసత్యమైన నేను వృదయంలో 
అణుగుతుంది. అసత్యమైన నేను ఎక్కడయితే అణిగిపోయిందో అక్కడే 
సత్యమైన నేను నీకు వ్యక్తమవుతుంది. అసత్యమైన నేనుకు పరిమితులు 
ఉన్నాయి. అది దేశకాలములకు లోబడి వుంటుంది. నిజమైన నేనుకు 
పరిమితులు లేవు. అది ఎప్పుడూ ఉంటుంది. ఏకంగా వుంటుంది, నిదానంగా 
వుంటుంది. శాంతంగా వుంటుంది. నిజమైన నేను ఉపాధిరహితము. ఎప్పుడూ 
ఉండటమే దాని పని. నిజమైన నేను అరే ఎపరో అనుకొంటున్నావేమో 
అది నీ స్వరూపమే. అది "నీకు ఎప్పుడైతే వ్యక్రమయిందో అప్పుడు నీ 
హృదయంలో ఉన్న శాంతి సముద్రము, ఆనంద సము(దము నీ 
సహ(స్రారమునకు అందుతుంది. 


నీతోపల ఉన్న సద్వస్తువు పరమ పవిత్రమైనది. అది పూర్త్ణమైనది. 

అది ఎంత పవితమైనదో నీవు కూడా అంత పవిత్రతను సాధిస్తే అది నీకు 
వ్యక్తమవుతుంది. నీలోపల ఉన్న సత్యవస్తువు సజీవముగా ఉంది. అది 
ఉందా, లేదా అనే అనుమానం అక్కరలేదు. బావ్యాంగా ఉన్న శతువులకం కే 
నీలోపవల ఉన్న శత్రువులే నీకు ఎక్కువ అపకారం చేస్తారు. నీ రాగద్వేషములే 
ఎక్కువ అపకారం చేస్తాయి. అందువలన ముందు నీ తోపల ఉన్న 








స ol a క క విశ్వ (ప్రకాశం 


భాం లా నా డా. న ను ప Ps, న ES అలి యి మ న 


క్‌  దివ్యయ్మోగ్డిక sae se వ. 


జు ఆచార టి. రామరాజా 


ఆం(ధ సాతవాహనుల పరిపాలన నాటినుండే ఆంధధులు దక్షిణ 
దేశానికి వలసలు బోతున్నా విజయనగర రాజులు, తెలుగు నాయకులను 
చోళ (తంజావూరు) పాండ్య (మదుర), తుండీర (చెంజి) రాజ్యాలలో 
తమ (ప్రతినిధులుగా నిలిపిన నాటినుండి అరవ దేశంలో అంధుల వలస 
లెక్కువైనవి. ఆంధ్రదేశం నుండి వలసపోయిన అహైదశవృత్తులవా వారు ఆయా 
రాజాస్థానాలలో స్థిరపడ్డారు. అట్లా స్థిరపడ్డ ఆం(ధ బోవ్మణులలో చాలామంది 
రాయలసీమ ములికినాటివారు్‌ కర్నూలు మండలం మోక్షగుండం (గ్రామం 
నుండి పోయిన ములికి నాటివారికి అక్కడ మోక్షగుండం లేదా మోక్షం 
అనే యింటిపేరు వచ్చింది. తంజావూరు శాహాజీ మహారాజా (1684-1712) 
చేత తిరువిశనల్లూరు అ(గహారం (1693) పొందిన 46 మంది పండితుల్లో 
మోక్షం పోమసుందరం అవధానిగారు ఒకరు. ఆయన భార్య పార్వతీదేవి. 
ఆ దంపతులు మదురలో ఉండగానో, తిరువిశనల్లూరులో ఉండగానో వారి 
పుణ్యం చాలాకాలానికి పండి ఒక కొడుకు వుట్టినాడు. "అతనికి సివరామకృష్తయ్య 
అని పేరు పెట్టినారు. లేక లేక కలిగిన సంతానమో లేదా పోగా మిగిలిన 
సంతానమా కావటం చేత శివరామకృష్టయ్యకు భిక్షుగుప్రుడనే మరొక వాడుక 
పేరుండేది. ఈ భిక్షుగుప్తుడే తరువాతే కాలాన వ్రీశుకుని (బ్రాహ్మమయస్ధితి, 
జడభరతుని వైరాగ్యం, బుషభడేవుని తపస్సు ము౭వికి పుచ్చుకున్న అవతారం 
శ్రీసదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి. 


సదాశివ బహ్మేంద్రుల కాలం ప్రా.వ. రాఘవన్‌ 1750 అనీ, కృష్ణాజీ 
(తివేది 1690 అనీ, బాలాం(తపు రజనీ కాంతరావు 1830-1887 అనీ, ఆర్‌. 
కృష్ణమూర్తి 1738 అనీ, మేడపాటి వెంకటరెడ్డి 1638-1738 అనీ ఊహించినారు. 
కరచి కామకోటి పీఠం 57వ జగద్దురువులు పరమ శివేం[దులు -1(1539- 
15860 సదాశివ (బహ్మేంద్రులకు “దీక్ష ఇచ్చిన కారణ గురువులు కావటం 
చేత, పుదుక్కోట రాజు విజయ రఘునాథ తొండమాన్‌ (1730-1769)కు, 
సదాశివ బహ్మేండ్రులు 1738 సంవత్సరం మం(తోపదేశం చేసినది చారిత్రక 


ఏప్రిల్‌ 1996 కాలని 





సత్యం కావటం చేత నడాకివ (బ్రహ్మేంద్రుల కాలం 1560-1750 కావచ్చునని 
నేను ఊహాస్తున్నాను. తైలింగస్వామి 280 ఏండ్లు జీవించినారు, సారకాయల 
స్వామి 202 ఏండ్లు (జబతికినారు. సిద్ధపురుషులు తమ యిచ్చ వచ్చినంతకాలం 
బతుకుతారు. 


సివరామకృష్ణయ్యకు బాల్యంలోనే వివాహం జరిగింది. ఆయన శుక్ర 
పక్ష చందునివలే దినదిన (ప్రవర్ణమానుడై 15 ఏండ్ల (పాయానికే సమస్త 
విద్యలు నేర్చినాడు. తిరువిశనల్లూరు గురుకులంలో ఆయన సహాధ్యాయులు 
రామభద్ర దీక్షితులు, శ్రీ ధర వెంకొకేశ అయ్యావాళ్‌, గోపాలకృష్ణాస్త్రి (ప్రభృతులు. 
తర్కం, వ్యాకరణం, (శుతిస్క్పృతులు నివరామకిష్టంర్యుకు నూ 
కరతలామలకములు, సంగీత సాహిత్యాలు కుడియెడమల చేదోడు వాదోడులు. 
బాల్యం నుండే భక్తి రసామృతపానం చేస్తుండిన వివరామకృష్ణయ్యకు 
మానమూగుమోసాలు వస్తుండగా జీవితం మరోవైపు మలుపు తిరిగి విచిత్ర 
సంఘటన జరిగింది. గురుకులంలో చదువుకుంటున్న దినాల్లో పారుగూరితలో 
ఆయన భార్య సమర్త ఐనట్లు గురుసన్నిధికి వార్త వచ్చంది. గురువు 
ఆజ్ఞమేరకు శివరామకృష్ణయ్య ఎండలో నడచి అలసి సొలసి ఆకలికి నకనకలాడే 
కడుపుతో అత్త వారిలు చేరినాడు. పనుల తొందరలో వున్న ఆయింటి 
వారాతళ్లి గురించి పట్టించుకోలేదు. భరింపరాని ఆకలి అవమానాల గునపం 
పోటులతో నివరామకృష్ణయ్య హృదయంలో దాగి ఉన్న వైరాగ్య నిధి నిక్షేపాలు 
"పెకుబికినవి. ఆయనకు సంసారంపై విరక్తి పుట్టింది. వెనుదిరిగి అడవులూ 
దివ్యతీర్దాలు తిరుగుతూ, అక లచింటి తింటూ గురువు కోసం 
అన్వేషించసాగినాడు. తిరిగి తిరిగి కాంచిపురం చేరినాడు. అక్కడ కాంచీ 
జగద్గురు పేఠానికి 57వ అధిపతులు పరమ శివేందులను (1538-1586) 
దర్శించి సన్న్యాస దీక్షకై (ప్రార్థించినాడు. శివరామకృష్ణయ్య విద్యావైదుష్యము, 
దృఢమైన వైరాగ్యస్థితి 'గమనిరిచి పరమ శివేంద్రులు “ఆయనకు సనన్న్యాసమూ 
సదాశివ (బ్రహ్మేంద్ర సరస్వతి అనే దీక్షానామం (ప్రసాదించినారు. సదాశివ 
(బ్రహ్మేంద్రులు కారణ గురువుల సన్నిధిలో 6 ఏండ్లు సమస్త వేదాంత 
(గ్రంథాలు అధ్యయనం చేసినారు. పూర్ణ జన్మసుకృతం, అపిచలిత 'నిశ్చయబుద్ది 
పరిణత మేధాసంపత్తి, నిరంతర సాధనల మూలంగా సదాశివ బ్రహ్మేంద్రులు 
మహాపండితులుగా గొప్పు యోగిగా పరిణతి చెందినారు. త్వరితగతిలోనే 
ఆయనకు అద్వైతసిద్ధి, వెనువెంటనే యోగసిద్ది (పాప్తించినవి. విష్యుని 
ఆధ్యాత్మికోన్నతికి పరమ శివేం[దులకు పరమసంతోషం కలిగింది. 


అదై(త సాహిత్యచరి(తలో సదాశివ (బహ్మేందులది విశిష్టస్తానం, 





వఐశ్వ(ప్రకాశం 


గురువుల ఆనతితో వారు పతంజలి (బహ్మసూూతూలకు (బహ్మతత్య 
ప్రాకికావృత్తిని, యోగ సూత్రాలకు యోగ నుధాకరవృత్తినీ, ద్వాదశోపనిషత్తులకు 
దీపికా వ్యాఖ్యానాలు రచించినారు. ఈ (గ్రంథాలన్నింటిలో వారు తమ 
గురువులను స్మరించినారు. ఐంకా శివయోగ (ప్రదీపిక, ఆత్మ విద్యా విలాసం, 
ఆత్మానాత్మ వివేకం, ఆత్మానుసంధానం, స్వానుభూతి (కుకానికా, 

(బ్రహ్మామృతవర్తిణీ, దక్షిణామూర్తి ధ్యానం, కైవల్యోపనిషద్దపికా, మహావాక్యార్హ 
సాధన, మనీషా పంచకంపై "తాత్సర్యదపికా, ఆత్మపంచకం పై సారికా, 

సర్వవేదాంత సార సంగ్రహం, సిద్దాంతలేశ సంగ్రహంపై సిద్దాంత కల్పవల్లి, 

శివమానసపూజా, అద్వైత రనమంజరీ. భాగవత సం(గ్రవాం, నూతే నంహిాతాసాళ 
సం(గహం, మొదలైన చాలా గొప్ప (గంథాలు క రపకారు: ఆః (గంథా- చి 
వైశిష్టము, యోగ రహస్యాలు మేడపాటి వెంకటరెడ్డి స్తాలీ పులాకంగా 

చెప్పినారు. సదాశివ బ్రహ్మేంద్రులు సృష్టించినచో ఈ వాజ్ముయమంతా 
సంస్కృతంలో ఉండటం చేత సాధార ణులకు అందుబాటులో లేదు. ఇటీవలే 
మళయాళస్వామి ఏర్పేడు ఆశ్రమంవారు యోగసుధాకర వృత్తికి, శివయోగ 
(దీపిక తెలుగు అనువాదాలు. కాళహస్తి శుకబహ్మాశమంవారు 
ఆత్మ విద్యావిలాసానికి తెలుగు అనువాదం |[పకటించినారు. ఆత్మవిద్యావిలాసం 
65 శ్లోకాల (గంథం, సదానివ కక స్వానుభవం. ఒక ఆత్మజ్ఞాని 
స్థిత పజ్లాడైన సత్స్ఫురుషుని లక్షణా అనుభవాలు చక్కగా చిత్రిస్తుంద్‌ 
కృతి. అరెదులోని మొదటి 10 లు తమ గురువుల పరమ శివేందుల 

అనుగ్రహ వైభవానికి దర్పణాలు. 


సదాశివ (బహ్మేం(దుల ఈ (గ్రంథాలన్నీ ఒక యెత్తు. ఆయన రచించిన 
సంకీర్తనలు మరొక యెత్తు. వేదాంత (గ్రంథాలు, వేదాంత జిజ్ఞాసువులకే 
పరిమితం, కాని భజనకూటాలవారి మూలంగా, గాయకుల మూలంగా, 
ఆకాశవాణి మూలంగా సదాశివ (బహేందుల భక్తి సంగీతకృతులు 
సాధారణజనులకు కూడా అందుబాటులోనికి వచ్చినవి. వారు రచించిన 
అనేక సంగీత కృతుల్లో 23 మాత్రమే మనకు దక్కినవి. ఇందులో మొదటి 
12 సగుణ (బ్రహ్మ సంకీర్తనలు. మిగతా 11 ప (బ్రహ్మ సంకీర్తనలు. ఈ 
పాటలన్నింటిలోను "పరమహంస' లేదా "హంస" అనే ము[ద ఉంటుంది. 
1) భజరే గోపాలం 2) స్మర వారం వారం 3) (బహి ముకుందేతి 4) 
మానస సంచరరే (జబుహ్మలణి 5) గాయతి వనమాలీ 6) (క్రీడతి వనమాలీ 7) 
భజరే యదునాథం $8) భజరే రఘువీరం 9) (ప్రతి వారం వారం 10) చేతః 
శ్రీ రామం చింతయ11) పిబరే రామరసం 12) భఖేలతి మమ హృదయే 


ఏప్రిల్‌ 1996 27 


13) క్లోలతి పిండాండే 14) స్ట్థిరతా నహి నహి రే 15 నహి రే నహి శంకా 
1ర) చింతా నాస్తి కిల 17) 'బహ్తావావం కిల 18) సర్వం (బ్రహ్మమయం 
19) తద్వజ్లీ వత్వం (బ్రహ్మఃణబ్‌ కేం పూర్లబోధో ౭ హం 21) ఆనంద 
పూర్తబోధో ౭ హం సతతం 22) ఆనంద పూర్త బోదో౭వాం 23) జయ 
తుంగతరంగే గంగే అనేవి ఆ పాటల (పారంభాలు. దాక్షిణాత్య భజన 
కూటాల్లో ఈ సంకీర్తనలు నిర్దిష్టమైన రాగతాళాల్లో అప్పటికి తప్పనిసరిగా 
పాడుతుంటారు. సంగీత విద్వాంసులు ఇందులో రెండు మూడైనా తమ 
కిష్టమైన రాగాల్లో పాడుతుంటారు. సదాశివ (బ్రహ్మేం(ద్రుల భగవన్నామ 
సంకీర్తనలు (శుతిసుభగంగాను, భావ భరితంగాను ఉంటాయి. ఒక నగుణ 
బ్రహ్మ సంకీర్తనం - 


నుదుటి - ఆదితాళం 


“బూహా మకుందేతి రసనే - (బూహ్‌ ముకుందేతి |(యూహి॥| 
కేశవ మాధవ గోవిండేతి - కృష్ణానంద సదానందేతి ||(మూహ్‌| 
రాధారమణఐ హరే రామేతి - రౌజీవాక్ష ఘనశ్యామేతి ||(౬ూహా| 


గరుడగమన నందక వహస్తేతి -ఖండిత దశకంధర మస్తేతి |॥(టూహ! 
ఆ(కూర (ప్రియ చక్రధరేతి - - హంస నిరంజన కంసవారేతి" [|| బూవాI॥| 


ఒక నిర్గుణ (బ్రహ్మ సంకీర్తనం య 
కాంభోజి - ఆదితాళం 


"చింతా నాస్తి కిల - తేషాం - చింతానాస్తికిల 

శమదమ కరు౯వా సంపూర్ణానాం-నాధుసమాగమ సంకిర్షానాం || చింతా! 
కాల్య(త్రయ జితకందర్పాణాం-ఖండిత సర్వేం(దియ దర్వాణాం | చింతా! 
వరమవాంన గురువద చిత్తానాం-బవ్మోనందావమృత మత్తానామ్‌ | చింతా! 


సదాశివ బహ్మేంద్రులు కామకోటి పీఠాధీశుల సన్నిధిలో ఉన్న దినాల్లో 
జగద్దురువులను దర్శించటానికి వచ్చే నానా దేశ పండితులతో ఆయనకు 
వరిచీయం కలిగేది. ఆ దినాల్లో ఆయన (ప్రతిభా పాండిత్యాలు ఒడ్వ 
తొరునుకొని షపాఠరెవి. ఆయా పండితులతో వేదాంత చర్చలు చేస్తూ వాదినూ 
వారిని ఓడంచేవారు. జగదురువులకు ఈ విషయం తెలిసి సదాని 
(బ్రహ్మేందులను మిఠలిపించి వీవు వాజ్నియమమెప్పుడు న స 
అని మెత్తగా మందలించినారు. సదానివ బబహ్మేం[దులు "అప్పటి నుండే 
మౌనం పావసాను" అని శపథం చేసి జీవితాంతం అసిధారగా మౌనవ్రతం 





కపట ఇ చతు కక విశ్వ ప్రకాశం 
పాటించినారు. ఆటు తరువాత గురువుగారి సెలవంది కొండలు కోనలు 
నదీనదాలు పరి[క్రమిస్తూ, శీతాతపములు క్షుత్సిపానలు మానావ మానములు 
పరిగణవీంచక జడభరతుని వలె సదా (బహ్మభావనలో సంచరించేవారు. 
ఆయన పాందిన ఆవధూత స్టితి విన్న జగద్దురువులు శిమ్యడు పొందిన 
ఉన్నతావస్తను తాము పొందజేకపోతిమే అని" చింతించే ఉకార, సదాశివ 
[బహ ్కందులు తం[డని మించిన కొడుకు, గురువును య. మ 
ఆష్టసిద్దులు అచేక యోగ విభూతులు ఆయన కనుసన్నల్లో మెలిగేవి. దక్షిణ 
దేశం రాజాస్తానాల రికార్డుల్లో ఉన్న వారి మహిమలతో య జ 


ఆ 


పజానీకంలో "వచారంలో ఉన్న ఆద్బుతాలనేకం. అట్టివాటిలో కొన్ని' 

1) ఒకసారి సదాశివ బ్రహ్మేంద్రులు గ్రామాల బె బాలిమేరల్లో తరుగ హె 
ఒక బాలం గట్టుపై తల ఆన్సి నిద్ర వోతుంటఓ పొలం యజమాని గమనించి 
"సర్వస్వం త్యజించిన వ కూడా తలగడ కావలసి వచ్చిందే" 
అన్నాడట. జ విన్న స్వామి తమ యోగశక్తులు రైతుకు (ప్రదర్శించే 
ఉద్దేశంతో న ఆ చోటనే గాలిలో తేలుతూ నిద్రించినారట. ఈ 
దృశ్యం చూచిన పొలం యజమాని ' 'ఒక్కొక్కడు యోగియైనా అహంకారం 
పోదు గదా!" అన్నాడట. ఆ మాటలు విన్న సదాశివ (బ్రహ్మేందులు 
భగవంతుడే రైతు రూపంలో వచ్చి తమ అహంకారం తొలగించి 
అను[గవాంచనాడ- కృతజ్ఞతలు తెలిపినారటు. 


2) సదాశివ (బహ్మేంద్రులొకసారి కోడుమూడి సమిపంలో కావేరీ 
తటాన సమా ధిస్తులై ఉండగా వరదలు ముంచెత్తినవి. వారు ఇసుకలో 
మాడుక పోయినారు. మూడు నెలల తరువాత అక్కడి కర్రకులు అనుక 
మేటలు తవు తుండగా అందుల నోనుండి స్వామివారు బయటవడి ఏమో 
జరుగనట్టు కదలిపోయినారట. 


3) ఒకరా(తి సదాశివ (బహ్మూం|[దులు నెరూరు గ్రామం బయటి 
హెలంలో ఉన్న ఒక కళ్ళం వద్ద తిరుగుతుంకే కావలివారు ఈయన 
ధాన్యం దొంగిలించ వచ్చినాడనుకొని కొట్టటానికి చేతులెత్తినారు. ఎత్తిన 
చేతులెత్తినకే ఉండివారు స్తంభించిపోయినారు. సదాశివబ్రహ్న్మేంద్రులు 
ఆ రాత్రి ధాన్యరాశి వద్దనే ఉన్నారు. తెల్లవారి భూస్వామి వచ్చి విషయం 
గ్రహించి స్వామి కాళ్ళపై పడ్డాడు. స్వామివారచ్చోబు నుండి కదలిపోయిన 
తరువాత స్తంభించిబో యిన కావలివారికి కదలిక వచ్చింది. 


ఖల ల FE జి yy en ps జా కశ సస nT శా 
అ ons ha 3 9 
ఏపిల్‌ 1996 ఫా 3-1 ఇ భో pe EE లె 


4) జీవన్నుక్తులైన అవధూత స్దితిలో వ తిరుచిరాపల్రిలో 
ఒక ముస్లిం Neg గుడారం చొచ్చి ఘోషా స్త్రీలున్న వైపు పోతుంకు 
కుపితుడైన నవాబు కత్తితో స్వామి భుజం నరికినాడు. భుజం తెగి 
రక్తం దారలుగా చిమ్ముతున్నా నిర్పాధగా ఏమి పట్టనట్టు 

స్వామి వెనుదిరిగి పోతుంకేు ఆయన ఎవరో మవోాత్ముడై ఉంటాడని గుర్తి  ంచిన 
నవాబు స్వామి కాళ్ళపైన బడి క్షమాభిక్ష వేడినాడు. ఆతని ప్రార్థన వని 
స్వామి స్పృహలోనికి వచ్చి భుజం తడుముకున్నాడు. చేయి ఎప్పుటివలె 
అతుక్కుపోయింది. నవాబును క్షమించి స్వామి సాగిపోయినారు. 


5) సదాశివ (బహ్మేందులు కరూరు వీథుల్లో తిరుగుతుంకు చిన్న 
పిల్లలు ఆయన చుట్టూ మూగి వెన్నంటి పోయేవారు. గృవాస్తులు తమకిచ్చే 
తిను బండారాలు స్వామి ఆ పిలలకిచ్చి నంతోషించేవారు. పిల్లలతో ఆడుతూ 
పాడుతూ నవ్వుతూ వారి కోరీకలు తీర్చేవారు. మదుర 'మోనాక్షి సోమ 
సుందరేశ్వరుల ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్న దినాలవి. ఆనాటి 
వృషభ వాహనం చూడ ముచ్చటపడిన పిల్లలు తమను మదురకు తీసుకబొమ్మని 
స్వామిని కొరినారు. న్వామ తమను పట్టుకొని కండ్లు మూసుకొండని పిల్లలను 
ఆదేశించినారు. వారట్లై చేసినారు. తత్‌ క్షణమే వారంతా మధురలో ఉన్నారు. 
ఉత్సవం వేడుకలు చూసి స్వామిని పట్టుకొని కండ్లు మూసుకొని కరూరు 
తిరిగి వచ్చి ఆ పిల్లలు చ అద్భుతం తమ తల్లిదండ్రులకు చెప్పినారు. 


6) తిరుచునాపల్రి జిల్లా ఒక (గామంలో జిల్లా అధికారులు వచ్చి 
భూమిశిస్తు వసూళ్ళ వని పర్యవేక్షిస్తున్నారు. వారికోసం (గామాధికారులు 
ఒకచోట ఖా చేయిస్తున్నారు. వేరాక చోటు నుండి పాకశాలకు వంట 
చెరుకు మోపులు వెట్టివాండ్ల చేత మోయిస్తున్నారు. అవధూత స్థితిలో 
పిచ్చివానివలె ఆ సమాపంలో సదాశివ (జహ్మంద్రులు తిరుగుతుంకే ఏవరో 
అమాయికుడనుకొని ఆయన చేత కూడా వెటెచాకిరీ చేయించి క్కులు 
మోయించినారు. స్వామి కిమ్మనకుండా ఆ కల్తుల మాపు వంటలు డస 
చట" పడవేసినారు. ఒక్కసారి ఆ కల్తుల మోపులు భుగ్గుమన్నవి, వంట 
పాక కూడ కాలిపోయింది. ఒక మహాత్ముని అవమానించినామని అప్పుడు 
గుర్తించిన అధికారులు స్వామిని క్షమాభిక్ష వేడుకున్నారు. 


7) నెరూరులో సదాశివ (బ్రహ్మేంద్రులు సంచరిస్తుండిన దినాల్లో 
రామలింగశాస్త్రి అనే నిరక్ష్రూస్యుడు స్వామిని సేవిస్తూ వెంట తిరిగేవాడు. 


30 ఐశ్య్వ(పకాశం 


స్వామి అను(గ్రహంతో అతడు గొప్పు పౌరాణికుడైనాడు. దివ్యశక్తి మూగను 
వాచాలుల్ది చేస్తుంది కదా! ఆ పౌరా౭ణికునికి గొచ్చ పేరు వచ్చింది. 
ఇంటిపేరు ఆకాశ పురాణంవారైనది. ఆయన సంతతివారిప్పుటికీ నెరూరులో 
ఈ కథ చెపుతుంటారు. 


8 తంజావూరు ఏలిక శరభోజిమహారాజు (1711-1729 ఆసాన 
విద్వాంసుడు, గురువు, మలహరి పండితుడు సదాశివ బహ్నేంద్రులను 
దీపాంబాపురం పొలిమేరల్లో దర్శించి తన (పభువునకు సంతాన భిక్ష 
యాచించినాడు. స్వామివారు దీవించి తమ ఆత్మవిద్యా విలాసం ల 
(ప్రసాదంగా ఇచ్చినారు. మలహరి పండితుడు ప్రభువు పక్షాన స్వామి 
మూడు భిక్షలు చేసి ధన్యుడైనాడు. 


తంజావూరు మదుర చెంజివలె పుదుక్కోట కూడ తెలుగు నాయకులేలిన 
తమిళ రాజ్యం. సదాశివ (బ్రహ్మేం(ద్రులు పుదుక్కోట సంసె స్తానం (గ్రామాల్లో 
అడవుల్లో ఎక్కువగా తిరిగేవారు. స్వామివారు తిరువేరంగుళం” ప్రాంతాటవులో 
తిరుగుతుండగా విజయ రఘునాథ తొండమాన్‌ రాజా (1730౧-1769) వచ్చి 
దర్శించి తనకు సత్సంతానం కోసం తన రాజ్యం శాంతి న రం 
ఉండటానికోసం స్వామిని (ప్రార్దించినాడు, తనను శిష్యుడుగా 
స్వేీకరించవలసిందని (పార్థిస్తూ 8 ఏండ్లు సేవించినాడు. ఆ రాజు భక్తికి 
వినయ నంపదకు సంతసించి స్వామివారు ఆయనను శిష్యుడుగా అంగికరిం 
దక్షిణామూర్తి మం(తం ఇసుకపై (వాసి (1738 ఉపదెశించినారు. రాజుగారా 
ఐసుకనట్టాగే ఎత్తించి బంగారు పెప్పలో భద్రపరచి పూజా న 
పెట్టుకున్నారు. అదు ఈనాటికీ పుదుక్కోట రాజభవనంలో ఉన్నది. విజయ 
రఘునాథ తొండమాన్‌కు స్వామి దీక్ష ఇచ్చిన స్టలం గివజ్ఞానపురంగా 
(ప్రసిద్ధం. స్వామి తాముపదేశించిన మంత్రం అనుష్టాన విధానం తమ 
సవాధ్యాయి మహాభాష్యం గోపాలకృష్ణాస్రి వద్ద నేర్చుకోవలసిందని రాజును 
ఆదేశించినారు. రాజా ఆ వైయాకరణిని "తన గురువుగా స్వీకరించి 
గొరవించినాడు. రాజు గోపాలకృష్ణశాస్త్రికెచ్చిన 1738 తా్యమశాసనం చరిత్ర 
పుటలకు ఎక్కింది. ఆయేటి దుండి పుదుక్కోట సంస్తానం వారు 
నవరాత్యుత్సవాలు వైభవోపేతంగా జరుపనారంభించినారు. సదానివ 
(బ్రహ్మేంద్రుల ఆశీస్సులతో పుదుక్కోట సంస్తానం దినదినాభివృద్ది చెందినది. 
ఆ రాజులు స్వామిని తమ కులగురువులుగా సంభావించినారు. "స్వామివారి 
విగ్రహం బృహదంబా గోకర్తేశ్వర ఆలయ (ప్రాంగణంలో దక్షిణామూర్తి 


31 






ఆర్సించినారు. ఆయేడే తమిళయోగి 
హాం|దులను కలుసుకున్నారు. 


సడాశివ(బహ్మం[ద్రులు ఇష్టపడి వెరూరుతో తమ చరమ జీవితం 
గడిపినారు. అఖండ కావేరీ తీరాన సమాధి చెందవలెనని వారి కోరిక. 
తాము శరీరం చాలించే సమయం ఆసన్నమైనదని విజయరాఘవ 
తొండమాన్‌రాజుకు తెలియకోేసినారు. తమ దివ్యశక్తి చేత మైసూరు తంజావూరు 
పాలకులకు కూడా తెలియకేసినారు. స్వామి తొండమాన్‌ రాజుకు సమాథి 
స్టలం నిర్దేశించినారు. రాజు గుర్వాజ్ఞను పాటించి సమాధికి కావలసిన 
వర్పాట్రన్నీ చేసినారు. స్వామి తాము విదేహులైన తొమ్మిది దినాల తరువాత 
తమ సమాధిపైన బిల్వవృక్షం పొటమరిస్తుందనీ 12వ నాడు అ మండి 
ఒక (బ్రాహ్మణుడు శివలింగం తెస్తాడనీ దానిని తమ సమాధికి తూర్పున 12 
అడుగుల దూరాన (ప్రతిష్టించి గుడె కట్టించవలెననీ చెప్పినారు. తంంహాతు 
మైసూరు భక్తులు వచ్చినారు. అదటలూ చూస్తుండగా మైూఖ శుద్ద దశమి 
నాడు సా-మివా రు వెరూరు గ్రామం బయట (తర తంజా వూరు రాజ్యంలోనిది), 
పుదుక్కోటరాజు సిద్దం చేయించిన భూగృ్భృహంలోనికి దిగి స్వామి జీవసమాధి 
ఐనారు. స్వామి ఏకకాలంలో నెరూరులోనూ, మనమదురైలోను, కాశీలోను 
సమాధి చెందుతుండగా వేలకొలది భక్తులు వర్శించినారంటారు. ఇట్టి 
విచితలీలలు కడప - కర్నూలు నారాయణరెడ్డి అవధూత గురించి కూడా 
క న స్వామి స్తూల శరీరం నెరూరులోను, సూక్ష శరీరం కాశీలోను, 
కారణం శరీరం మన మదురైలోను భక్తులు దర్శించి ఉంటారని పండితుల 
వివరణ. సదాశివ1బహ్మేం(దులు చెప్పినను 9వ నాడు వారి సమాధినుండి 
బిల్వవృక్షం పొటమరించింది. ఈనాడది మహావృక్షం. 12వ నాడు కాశీనుండి 
శివలింగం వచ్చింది. విజయ రఘునాథ తొండమాన్‌ గురువు ఆజ్ఞ (పకారం 
శివలింగ (ప్రతిష్ట చేయించి గుడి కట్టించినాడు. ఈనాడా సమాధి విశాల 
(పాంగణంలో వసతి సౌకర్యాలతో తీరరాజంగా మారింది. భక్కులా సమాధి 
వద్ద (ప్రార్హించి కోరికలు నెరవేర్పుకుంటారు, మనశ్శాంతిని "పెందుతారు. 
తమ శంకలకు సమాధానాలు పొందుతారు. శృంగేరి జగద్దురువులు నరసింహ 
భారతీ స్వామివారు (1817-1879) ఆ సమాధి చెంత మూడు దినాలుండి 
తమ శంకలు తీర్చుకొని 45 శ్లోకాల్లో స్వామిని భావనిర్చరంగా స్తుతించినారు. 
పరంపరగా విన వచ్చే స్వామివారి కొన్ని మహిమలు ఆ పద్యాలలో ఉన్నవి. 
1912 నుండి స్వామి అరాధనోత్సవాలు అవ్యాహతంగా జరుగుతున్నవి. 





కస్‌ విశ్వప్రకాశం 


11-2-1996 నాడు వేను ఆ సమాధిని దర్శించినాను. ఆరాధనోత్సవాలు 
హూఖ శుద్ద పంచమి శంకర జయంతి నాడు (పారంభమై దశమినాడు 
ముగుస్తాయని ఆర్పకస్వామి నాతో అన్నారు. అప్పుడు తిరువైయారులో 
వలా సంగీతోత్సవాలు కూడా జరుగుతాయట. బిల్వవృక్షం మొదట 
పార్పివలింగానికి వేదోక్తంగాను, శివాలయంలో ఆగమోక్తంగాను, అర్చనలు 
జరుగుతున్నవి. ప్రస్తుతం ఇది ప్రభుత్వం వారి దేవదాయ + ధర్మాదాయశాఖవారి 
ఆధీనంలో ఉన్నది. 1965, 1977, 1995 సంవత్సరాల్లో కుంభాభిషేకాలు 
జరిగినవి. పల్లెటూరి (ప్రశాంత వాతావరణంలో స్వామివారి సమాధి 
నిరాడంబరంగా. ఉన్నా ఆధ్యాత్మిక సాధకులకు భక్తు అరు భూతల స్వర్గం, 
ఒక పదిత తీరరాజం. ఆం(ధ్రయోగుల్లో సదానివ బ్రహ్మే ందులు నామ 
సంకీర్తనామృత పాన మత్తచిత్త పరమహంస, తమ రచనల ద్వారా లోకానికి 
గ్రుహ్మజ్ఞానం పంచిన ఆదర్శయోగి, స్వయం (బ్రహ్మజ్ఞాని, జీవన్ముక్తులు, 
నిత్య సత్యజ్ఞానానందమయులు. 


ఆదారాలు. 


ks విజ్ఞాన సర్వస్వము 111౪01 1951 (పొఫెసర్‌ వి. రాఘవన్‌ 

2. The Saints of the Cauvery Delta - 1978 ఆర్‌. కృష్ణమూర్తి 

3౩. తెలుగుయోగులు - 1987 మేడపాటి వెంకటరెడ్డి 

4. His Philosophy and Music live on - The Hindu 20 - 1 - 1995. 
సగ గణపతి. 


“శబ్రాదిభిః వోం బొోభబిరోవవం బో 
వంచళత్త మాటు? న్హూగు౯లేనబద్దాః 
తుతరంగమాతంగ వతంగ యాన 
త్తుంగాః నరః వంబభివంబితః కీమో 


లోడి - శము వనుగు - న్ధుర్చము. మిడుత - చూవ్రు చేవ - 
జుబోగు తుమ్మ హ్‌ - (ఢ్రభూణయు - వీట్‌ వ్వామోవాం చేత నళిన్రాయి. అక 
మానవుడు ఈ ఐదు అఇందియోల (భావానికి లోనవుతాడు. వ్వామోవాంలో 
ఎక్కు మంటాడు. కాడుర్లో ఆతడినాళనం వీటితో ముడీవడీ వుంది. 


సర్యార ఊసంకేమ సముతొ, 
521, వ్రదీప్‌ అపర్రమెంట్‌: గాంఢ్‌వగర్‌ "హైద్రాబాద్‌ -396 


నాజుకుగా జరోరోండ్‌ - దార్డ్‌క్‌ నెవలో పొలాొనండ 
స్వార్ధ 'సుంకమ పమితి ” వశ్పమ్రాశు 
సభ్యత వివరములు పభ్యత్తవివరములు 
. 1060000౮ 
56,000-0G 
25, 000-00 
106,0G0-0G 


| 
| 
౧ [గగ 





న స 
/ ( 
(క 


(జ్‌ న్‌ా నా. 
తు సత్యత్వము 0006-02 
Te నరా తం యముూ జ had ft 
స tory మాలి 

ఖల 2 న. ]₹06 

వాడక వభంతంము 10-00 
(rn ల చనా 

Se pm అలా యట్‌ అల ఫో ప ద్‌... 

మొల నా గా నూ 

ధా శ శక్యా 


అజ గ్‌ా గతీ శ సులు వ! వ అతు సనో శ ఖు నో గ్‌ 
ae సరుంత్తా మటు హు ఆకు? నడా ఉడి దారా కడా వగడు 
(Cn (1 మూ భూ ప 
వలలు ఆ ll జు జ్‌ వీ రా వే పం కాట ఇ స్‌ జనక. 
ఇ న ౨ i f గ్‌ ae ఇరద ముం. wht అబు వశ. GG ఆవ్‌కంటాకళూ న్న ఈ 
మ్‌ టు నయ 


వాన్హాయకాళం దాట్చు క మానవ్యతతకో 
ఢ్రవకటునయు. వంవండ్క తే వాంచండీ 


పత్రికా ప్రకటన వివరములు 





1. వెనుక కవరు పేజీ దు.చె వర 

2. “రరడన కకరు టే దు. క్ర S500-C0 
ను హహా మున నత నె తు. L.SGO-0C 
శే. తోవ పూడ పేజ్‌ చ. 500-0౮ 
వా 12 మాసాలకు 12 వంచికలకు చిన నజాలో 12 ఎ క క ఉక 


VISWA PHARKRASANI శ VOY. EIU లల్‌ క LLL ఆజ్‌ ఆం ఆల WIC PNG 
PRETO, ప్రభలను ననన కానన IS TT, Tea eee RRR RRR nea 


క రా ఆ 


లే. నాస్య జ ఇ లము తాన ఇ కావాలను బీ అజార్‌ గా చ్‌ అలో తి 
Cat య భయాల క భా యాం క న pre ప - జ్‌ య్యా 





























ఆలయములు వేరైనా ఆరాధికుడొక్కదే. మతాలు చేరైనా ఆశయం ఒకుళే 
దరూనవతొమోననుని (పథమ కర్తవ్యం. 
. BOOK POST Printed Matter -- 
|To 
If underlivered please return to, 
SARVARTHA SANKSHEMA SANMTITHI [| 
501, Pradeep Apartments, Gandhinagar. HyG-38. _ TE | 
Edited, Printed & Published ny Sn PV. Manohara Rao, Sarvaardha Sankshema Samithl, .abad-20. 
Designed atAdvancedGraphicSystems, Hyd-20, Printed at Padmasri Graphics, 1-1-770/5, 


Gandhi Nagar. Hyd. -500 380. Tel: 7612283 


